


(గ్రంథకర్త 


ఆచార్య వి. యల్‌. యస్‌. భీమశంకరం 


సర్వ స్వామ్యములు 
[గ్రంథకర్త 


మొదటి ముదణము 
(పతులు 1000 
మార్చి, 1998. 


వెల: 
(ప్రత్యేక [పతి రూ. 300 
సాదా (పతి రూ. 200 


(పతులకు 
[పొఫెసర్‌ వి. యల్‌. యస్‌. భీమశంకరం, 
12-13-75, 4వ విధి, 
తార్నాకా, 
హైదరాబాదు - 500 017 
ఫోను: 7018500 


ప్రచురణకర్త: (ప్రొఫెసర్‌ యాబలూరి శ్రీధరమూర్తి. 
ముద్రణ: మిలింద్‌ ప్రకాశన్‌, సులాన్‌ బజార్‌, 


బాదరాబాదు. 





(గ్రంథకర్త 


ఆచార్య వి. యల్‌. యస్‌. భీమశంకరం 


ర నో వై సః. 
రచన 
డా|! నండూరి రామకృష్ణమాచార్య, 
రాష్ట్రస్థాయి అధ్యక్షుడు, 
ఆం(ధ పద్య కవితా సదస్సు. 


అంతర్జాతీయ విఖ్యాతిని ఆర్జింఎన విజ్ఞాన శాస్త్రం వేత్త - భూభొతిక 
విద్యా పారంగతుడు, ఆచార్య (వి. యల్‌. యస్‌ వేము లక్ష్మినారాయణ 
సుబ్రహ్మణ్య భీమశంకరం - ప్రొఢ పద్య కవితా (ప్రబంధం “"రసస్టువు'" 
వాయగల్లుట ఒక సారస్వత విచిత్ర విరోధాభాసం. తెలుగుపై అతనికి అభిరుచి 
ఉగ్గుపాలతోడనే అలవడినది. ఆతని కన్నతల్లి శ్రీమతి లక్షీ కాంతమ్మ గారు తన 
కొడుకు భీమశంకరమునకు గోరు ముద్దలు గుజ్జన గూళ్లు తినిఏంచే చిన్నారి 
పొన్నారి శెశవంలోనే భారత భాగవత పద్యాలు రంగరించి వినుపించు 
చుండెడివారు. ఆ విధంగా తెలుగు పద్య కవిత- బాల భీమశంకరమునకు - 
శ్రుత పాడిత్యంగా సంక్రమించింది. 


తల్లి - తన కొడుకును అల్లారు ముద్దుగా పెంచడానికి కారణాంతరం ఉంది. 
అతడు లేకలేక కలిగిన ముద్దు బిడ్డడు. తల్లి ఎన్నో నోములు నోచి - (దాక్షార 
భీమేశ్వర వర (పసాదిన కన్నది. భీమశంకర నామం ఆ విధంగా 
సంక్రమించినది. తండ్రి శ్రీ వ్యాసమూర్తి ఆంగ్ల సంస్కృతాంధ్రభాషాభిమాని 
తల్ల తండ్రిగారు - శ్రీ యనమండ నారాయణమూర్తి పంతులుగారు విజయనగర 
మహారాజావారి ఆంతరంగికుడు. ఆ యూరి కళాశాలలో ఆంగ్లోపన్యాసకుడు. ఆ 
సమయంలో యావదాంధమునకు విజయనగరం సాంస్కృతిక గరిమనాభి. 
విద్యా రాజధాని కవి భీమశంకరం తదుపరి విజయనగర కళాశాలా విద్యార్ధి 
ఆయనకు రక్తంలో ఆజన్మ సాంస్కృతిక వాతావరణం సంక్రమించింది. 


స 


ఆచార్య భీమశంకరం ఆజానుబాహువైన స్ఫురద్రూప రూపమునకు తగిన 
మెదడు - మెదడుకు తగిన చదువు - చదువుకు తగిన పదవి - పదవికి తగిన 
పరోపకార పారీణత - పరోపకార పారీణతకు అనువుగా 'పత్రార్దితమైన ఆస్తై 
పాస్తులు కలిగిన భీమశంకరం బదుకు అన్ని విధముల వడ్డించిన విందు విస్తరి. 


జీవిత వైకుంఠపాళీ ఆటలో భీమశంకరం ఎన్నో నిచ్చెనలు ఎక్కినట్టివాడేగాని 
పాము కాట్లకు గురి కాలేదు. అవకాశాలు కలిసి వచ్చినవి. ఇంగ్లాండు రాజధాని 
లండనులో అతనికి - లార్జ్‌ ప. యమ్‌. యస్‌. బ్లాకెట్‌ అనే నోబెల్‌ బహుమతి 
(గ్రహీత సన్నిధి - సాహచర్యం లభించి శిష్యనిర్విశేషుడై ఎంతో ఎత్తుకు 
౨దుగ గలిగినాడు. ఎన్నో దేశాలు సందర్శించిన విదేశ యా(తిక (తిదశుడు 
కాగలిగినాడు. విదేశయానము వలన వర్తమానంలో భవిష్యద్దర్శ్భనం లభించ 
గలదు. పలుసారులు భూ(ప్రదక్షిణము చేసిన భీమశంకరం విజ్ఞానశాస్త్రం 
విద్వాంసుడు మాత్రమే గాక ఐన్‌స్టీన్‌ వలె గుండె పండినట్టి గొప్ప వ్యక్తి. 
వేదాంతి - కవి - విద్వాంసుడు - విజ్ఞాన శాస్త్రవేత్త. ఎన్నో కాంతిరేఖలు కలిసిన 
పూర్ణపురుషుడు. మతము, _ విజ్ఞానశాస్త్రము పూర్ణపురుషుని లోని 
అంతర్భాగములైన ఏక దేశములు. ఆచార్య భీమశంకరమునకు మతముకై 
ప్రగాఢ విశ్వాసము గలదు. ఐన్‌స్టీన్‌ సుప్రసిద్ధ సుభాషితము: 


తేన! మతము - శాస్త్ర విజ్ఞాన గుంఫనము లేక 
(గుడ్డి దగును సమ్యక్‌ దృష్ట కోలు పోయి, 
మహాత ఐజ్జాన శాస్త్రము - మతము లేక 
కుంటి దగును చైతన్యంబు కోలు పోయి. 


[Religion without Science is blind, 
Science without Religion is lame] 


ఆచార్య భీమశంకరము సమగ దృష్టని ఆరాధించే విజ్ఞాన శాస్త్రవేత్త, ఈ 
(ప్రబంధంలో ఆద్యంతముల శకైక్యసంధానమును కావించే పరమేశ్యరారాధన 


--111-- 
అంతర్వాహెనిగా ప్రవహించుచున్నది. అనిర్వచనీయమైన అనుభవైక వేద్య మైన 
దివ్య వాతావరణము వెల్లివిరియ జేయుచున్నది. 


ఈ కృతిలోని ప్రథమ |పార్థనాపద్యము - "శ్రీ వాణీ గిరిజా కృపా విభవ” 
ము[దలో ఆదికవి నన్నయను జ్ఞప్తికి వెలయించుచున్నది. అంతేగాక - సచ్చిదానంద 
లీలా తాండవ లోలుని కాలి చిరుగజెల సవ్వడి ఈ (పబంధములోని 
పద్యశిల్పమునకు సర్వత - (శ్రుతి లయలు సమకూర్పుచున్నది. ఆలంకారికులు 
కవితా పరమ ప్రయోజనమును రసటప్రతీతిగా అభివర్ణించి యున్నారు. రసము 
లోకోత్తర సద్యఃపరనిర్వృతి. విగళిత వేద్యాంతరము. (బహ్మానంద సహోదరము. 
అది ఒక దివ్య యజ్ఞదీక్ష. ఈ ప్రబంధము లోని ఇతివృత్తము నాట్య యజ్ఞ 
సమసమాంతర వృత్త చంక్రమణము. ముఖ్యపాత్ర - వేము ముని నాట్యము 
నటరాజు కేళి తాండవమునకు పతాకా (ప్రతీకము. నటరాజు - నటస్వరూప 
వ్యంజితుడు - “రసో వై సః వేదవాక్కు ఈ (ప్రబంధమునకు జీవనాడి. ఈ 
(పబంధములో ప్రతి పద్యము రస సమామ్నాయ పాకం - గాన నిష్యుంద 
తుందిలము. ఇందలి ఇతివృత్తమునకు గర్భసంధి పాయమైన సన్నివేశము, 
నరమేధము నాపిన వేము ముని నాట్యము. "రసస్తువు" సార్థక ప్రబంధము. 

స్థూలదృష్టతో అనుశీలించినచో - ఈ కావ్యం వేము వంశ గాథ, 
సూక్ష్మదృష్టతో చూచినచో - ఈ ప్రబంధం - వేయి సంవత్సరాల తెలుగు 
పద్య శిల్ప సర్వస్వం. 


ఆ।॥1|వె|| వాసె భీమశంకరము పద్య కావ్యము 
వేము వంశ యశము వెల్లి విరియ; 
వేయి యేండ్ల తెలుగు వెల్లు నానుడి జిల్లు 
పద్య పద్య మందు (ప్రతిఫలింప, 


ఇది కేవల కల్పనాకథ కాదు - సాహితీ కృతిమ రత్నము కాదు. కేవల 
చరిత్ర కాదు. ఆచార్య భీమశంకరము వ్రాసిన - “రసస్రువు' సానపట్టిన జాతి 
రత్నము. ఇతివృత్తము వేము వంశ గాథ కావున - రచయితకు 


పటే సను 


ఆత్మీయమైన ఊష్మలత కగ్గలమైనది. ఇందు పాచీన ప్రబంధమునకు అనువైన 
ఆష్టాదశ వర్ణనలకు బదులు - నవీన వర్దనలు అమరి, ఇందలి ఇతివృత్తమునకు 
వస్త్వైక్యము సంఘటించినవ. 


గోదావరీ మహానది వర్ణనము. మహేశ్వరొపాసన. నాట్యకళారాధన. 
దుర్గమారణ్యములు పర్వత సీమలు. పట్టిస క్షేత్రము. నందికశ్వరము. 
ఈ అభినవ |[పబంధమునందలి (ప్రకృతి వర్ణనలు సహజ సుందర 
మనోహరములు కథా వస్తువు (ప్రకారము ఈ ప్రబంధము అభినవ పట్టిన 
ఏరభ[ద విజయము రచయిత - దక్షారామ భీమేశ్వర (ప్రసాద జన్ముడు 
గోదావరి దక్షిణ గంగ. తృ ంబకేశ్యర కాళేశ్వర పట్టిస దక్షారామ కోటిపల్లి 
శెవక్షేత్ర వాహిని ఆచార్య భీమశంకరం పెద్దకూతురు డాక్టరు శ్రీమతి గొర్తి 
లక్ష్మి - శివరాత్రినాడు జన్మించినది ఈ ప్రబంధములో (ప్రధానపాత్ర వేము 
ముని పరమ మాహేశ్వరుడు. ఆచార్య భీమశంకరము కలములో కవితా 
గోదావరి ప్రవహించి రససువు ప్రబంధము పరమ శివారాధనా వాతావరణములో 
నిబిడీకృతమైనది. ఆచార్య భీమశంకరం సుగృ్గహీత నామధేయుడైన విజ్ఞాన 
శాస్తం వేత్త మాత్రమే గాక ఆంధ వాజ్మయ జగత్తులో చిరస్మరణీయుడైన 
కారణజన్ముడు. సత్కవశ్వరుడు 


ఆచార్య భీమశంకరం [వాసన నవీన ప్రబంధం - "రస్మసువు" ఆంధ 
వాజ్మయ [ప్రపంచములో ముయ్యొలగుట్ట అందలి మూడు ఎల్లలు: 1 (ప్రౌఢ 
సాహితీ జెలి, 2 ఛందో బశ్యరూప (ప్రదర్శనం, 3 ఆధ్యాత్మిక వెదాంత దర్శనం 


ఈ కావ్యంలో ఎడనెడ |దాక్షా పాకం -_కదళీ పాకం లేకపోలేదు గాని అధిక 
స్థాయిలో కనిపించేది (ప్రొఢసంస్కుత సమాసభూయిషమెన నారికేళపాకమే 
0 మా వా 
విజ్ఞాన స్పురణకు అనువుగా సూత (పాయముగ బెప్పవలననన, 
(శ్రీ కృష్ణ దేవరాయలు + ఐఎశరనాధ సత్యనారాయణ) 


ఆచార్య భీమశంకరం = 


బ్‌ 


రససువు - ఆముక్తమాల్యదా (ప్రబంధం కోవకు చెందునట్టిది. 
ఖఫీమశంకరమునకు సనాతన సంస్కృతిపై - సంస్కృత భాషపై గల అభిరుచి 
అభినివేశాలకు అతని పద్య శిల్ప సౌష్టవం ఉదాహరణ [పప్రాయము. 


అలనాడు (ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో ఆముక్తమాల్యద 
(వాసి యున్నాడు. నేడు-విజ్ఞాన వేత్త-భీమశంకరం తెలుగు ప్రబంధం వ్రాసినాడు. 


ఆ।1|వె! రక్తికట్టు - కృష్ణ రాయలే ప్రవచింప 
"దేశ భాష లందు తెలుగు లెస్స" 
పెద్దన అదె అన్న - పేలవమ్ముగ దోచు 
తలుగు లెస్స అనుచు తలప రెవరు. 


వృత్తిచే తెలుగు ఉపాధ్యాయులు తెలుగులో కవితవాయడంలో విశేషం 
లేదు. అర్థ శాస్తం వేత్త - ఆంతర్జాతీయ విఖ్యాతిని ఆర్జించిన ఆచార్య 
రామనాథం సవ్యసాచియె పద్య గేయ ప్రబంధాలు వ్రాసినారు. అణ్వ్రంధన 
శాఖలో ఉద్యోగి ఆచార్య ఫణీంద్ర, ఉండేలు మాలకొండారెడ్డి, సాహెణి 
లక్షీ ఇపతిరావు మున్నగు ఇంజనిరులు తెలుగు పద్య రచన చేయుట 
ముదావహం తెలుగువారు గర్వించదగిన ఏషయం ఆచార్య శీ భీమశంకరం 
తెలుగులో (ప్రౌఢ పద్య ప్రబంధం నిర్మించుట. 


ఆ||వె! పద్య కవిత యందు - పాల మిగడ గడ్డ 
భీమశంకర కవి బళుకు రచన; 

శెలియందు - నారికేళ పాకమయమ్ము; 
వౌాఢ భావ రస నిరంతరము 


ఆధునిక వాజ్మయ యుగ కర్తగా పలువురిచే (పశంసింప బడిన శ్రీ 
గురజాడ అప్పారావు గారు కోరినది - “క్రొత్త పాతల మేలి కలియిక" - 
కేవల నూతనత్వం కాదు. శైలిలో భావములలో ఆచార్య భీమశంకరం కవిత - 


"కొత్త పాతల మేలి కలియిక'' 


జత ఈల 


ఈ రచయిత వేదాంతి పలుతావులలో రచయిత అద్వైతమును నవ్య విజ్ఞాన 
శాస్త) వాదములను - సామరస్య సమన్వయం - సలిపినాడు శ్రీ భీమశంకరం 
మేటి కవులలో మేధావి మేటి మేధావులలో మేటి కవి 


ఆ।|1వ।|! ఐయ్యమందేె - కవిత విజ్ఞాన శాస్త్రంమ్ము 
(పౌఢ భీమశంకర  రచనమున; 
సహృదయులకు - మానస దిగంతరాళముల్‌ 
పెరిగి - విశ్వ మెల్ల ఎస్తరించు 


ఛందో విశ్వరూప (పదర్శనము. 


ఆచార్య భీమశంకరం |వాసిన ఆధునిక [పబంధమునకు ఆంధ్ర సాహితీ 
చరిత్రలో అద్వితీయ స్థానము (పాతఃస్మరణీయ యశస్సు కల్పించే అంశం 
ఛందో విశ్వరూప (ప్రదర్శనం. 


విశ్వ సాహెతీ జగత్తులో ఆంధకవితకు ఉన్న ఎశిష్టత - ఛందో 
వైవిధ్యం వేయి సంవత్సరాలుగా వెల్లివిరిసిన పద్య కవితలో - చంపకమాల, 
ఉత్పలమాల, మ తభ శార్టూలాలు మున్నగు వృతాలు - సం, కందం, 
తేటగీతి, ఆబవెలది మున్నగునవి విరివిగా మత్తకోకిల, ప్రగ్గర, తరువోజ, కవిరాజ 
ఐరాజితము, మరి కొన్ని ఛందస్సులు విరళంగా కవులు వాడి యున్నారు. 
నన్నయ ఖావానుగుణముగా లయవిభాతి మున్నగు ఛందాలు వాసినాడు 
తిక్కన ఎన్నో [కొత్త ఛందస్సులను సేం పర్వములో వాడియున్నాడు. అస్మద్గురు 
వ రేణ్యులు కవిసమ్రాట్‌ విశ్వనాథ వారు తమ "“'శ్రీమదామాయణ కల్పవృక్షము" 
నందు మరికొన్ని అసాధారణ ఛందములు [వాసి యున్నారు. అయితే - 
ఆతార్వ శీ భీమశంకరం వాసన ప్రబంధము రస్మసువులో నాక్షాత్కరించు 
ఛందో విశ్వరూప ప్రదర్శనం మరి యే సమకాలిక తెలుగు 


NV Thee 


కావ్యములో కనిబించదు (ప్రసద్ధికి ఎక్కిన చఛందస్సులతో పాటు లక్షణ(గంథాలలో 
మాత్రమే గోచరించే ఛందస్సులు విరివిగా (ప్రదర్శించిన విశిష్టత శ్రీ 
భీమశంకరమునకు దక్కినది 


అంతేగాక వమశంకరము గర్భ కవితలు కొన్న సమకూర్చి యున్నాడు. 
అవి క్లిష్ట (పపప్రహేళికలు అందలి నిర్మాణ సామర్థ్య చాతుర్యములు తెలిసిన 
ఉద్దండ పండితులు - గర్భ కవితలను అనుశీలించిన వారందరూ - చూసి 


అగింపగలరు. 


ఆ!!వె!! ఛంద మందు జొని - సర్కస్సు గరిడీలు 
గొప్ప గర్బ కవిత కూర్చ నగును; 

పద్య శిల్ప సౌష్టవ ప్రభా రింఛోలి 
గర్భ కవిత యందు - కాలు చుండు 


(పాచిన పబంధములలో ఒకటి రెండు గర్భ కవితా పద్యాలు 
కనిపించుచున్నవి. శ్రీ భీమశంకరం  ఎడెనిమిది గర్భ కవితా పద్యాలు 
వాసినాడు. అవి అతని పద్య నిర్మాణ శక్తి సామర్ధ్యాలు వెల్లడించునట్టివ గాని 
- కవితా గమనమును కుంటుపరచు నట్టివి గావు. 
సంస్కృత మహా భారతమున వ్యాస ప్రోక్తములైన "కూట 
శ్లోకములు" - గర్భ కవితను శబ్దారముల మించునవి ఉన్నవి. 
జామాలయ పర్వత పంక్తులలో జన సామాన్యమునకు అందని గౌరీశంకర్‌- 
కాంచనగంగ - ఎవరెష్టు శిఖరము లేల ఉండవల? అవి - విశ్వ శిల్ప 
శిఖరాయమానములు. దోసిట పారిజాతము లధోముఖియె కవితా కన్యక 
విరజిమ్మ వచ్చును. శిరీష కుసుమ పేశల సుధామయోక్తులును జన 
రంజకములు. నారికేళపాకమును మించు 'వజ పాకములు' - కూటక్షోకములు. 
గర్భ కవితలు సారస్వత శిల్ప శిఖరాయమానములు - జననామాన్యమునకు 
దురవగాహములైనను, అక్షర  సమామ్నాయ శిల్ప శిఖరోన్నతములు. 
కవి- శక్తి సామర్థ్యములకు పతాకా (ప్రతీకములు. 


--V111-- 


ఆచార్య భీమశంకరము వ్రాసిన పద్య కవితా ప్రబంధము - 
రససువు - నాకు నచ్చినది నేనీ కావ్యమును మెచ్చుకొనుటకు సెక్కు 
కారణములు ఉన్నవి అందులో కొన్నింటిని చర్చించుట అవసరము 


l. తెలుగు పద్యమునకు సహజ కవచ కుండలములు యతి (ప్రాసలు 
భీమశంకరము వ్రాసిన ప్రతి పద్యములో వేయి యేండ్ల తెలుగు వెలుగు పునాది 
కనించుచున్నది. యతులు సహజ సెద్ధములు. స్వయం వ్య క్తములు 
ప్రాసలు బహుళముగా 'బిందు పూర్వకములు' లేదా 'ద్విరుక్తములు'. ఇవి కవితా 
గానమునకు మృదంగ నాదం చేకూర్చునవి. (శవఃపేయములు. 
ఆచార్య భీమశంకరం పద్యాలలో దుష్కుర ప్రాసములుగా ఎన్నదగినవి ఎన్నో 
ఉన్నవి. అయితే - ఆ ప్రాసలు అలవోకగా సహజసుందరములుగా 
సాక్షాత్కరించునట్టివే తెలుగు కవులు వేయి సంవత్సరాలు చేసిన సాధనా 
తపస్సు - పద్య శిల్ప సౌష్టవం ఆచార్య భీమశంకరం కవితలో సిద్ధి 
పొందినది 


ఉ||! ఎక్కడ నుండి వచ్చెను? కపిశ్వర - చెచ్చెర - భీమశంకరా! 
చక్కని చక్కనా కవిత - చిందులు తొక్కెడి మిన్నువాకయె 
మిక్కుటమైన వెల్లు మిరుమిట్లను గొల్పుచు - తెల్గు బాసలో 
(గ్రక్కున తేనెపట్టులుగ కన్పడు (ప్రాసములున్‌ వడుల్‌ సదా! 


భీమశంకరం కవిత చదువుచున్నపుడు - దీపావళి పండుగ స్మరణకు 
వచ్చును. 


ఆ||వె!! కవిత (మోగగలదు - కంచు ఢక్కావోలె 
పృథివి దద్దరిల్లు పేర్మి తోడ; 

తేజరిల్లు కవన దీపావళిని కూర్చి 
భీమశంకర కవి కవితా మతల్లి. 


వమ సమ 


2 "ఇది పద్య కవితాయుగము కాదట. 

పద్యం పగిలి పోయిన అద్దమట!" - 
ఇది వచన కవితా యుగమట!! ఐదంయుగీనులైన వచన కవులు నోరు 
కలవారు. అల్ప సంఖ్యాకులైనను వారు విజృంభించి - "మా వచన కవితలనే 
దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరుగ గొట్టగలము'' అని డబాయించు 
చున్నారు. ఆ దుడ్డు కర్రలు విరిగినవి గాని పద్య కవితా సరస్వతి నడుము 
విరుగలేదు. 


నేటికీ ఒక సమస్య ఇచ్చినచో - దానిని హృదయంగమముగా 
పూరించగల సమర్థులు - కవులు తెలుగునేల నాలుగు చెరగులలో 
అసంఖ్యాకులు, సజీవులని ఆకాశవాణి నిరూపంచినది. ఈ మధ్య గూడ 
ఎన్నో పద్య కావ్యాలు వెల్లివరిసినవి. ఆచార్య శ్రీ వేమూరి వేంకట 
రామనాథంగారి కావ్యపరంపరలు-- విరిసరులు ఇత్యాదులు, శ్రీ యార్లగడ్డ 
సుబ్బారావు గారి కాకతీయ తరంగిణి, బేతవోలు రామబ్రహ్మం గారి వరద 
గోదావరి, బులుసు వేంకటేశ్యర్లుగారి మువ్వ, రాళ్లపల్లి కవితా ప్రసాదుగారి 


కాదంబనణ. 


ఆచార్య భీమశంకరం రస(సువు 700 పద్యాల [వ్రాఢ పద్య కఎతా 
(ప్రబంధం - తెలుగు పద్యం చిరంజీవి అని బుజువు చేయు చున్నది. 
ఆంధ దేశంలో నేడు ఆశు పద్య కవిత చెప్పుచున్న  అష్టావధానులు 
సహ[సాధిక సంఖ్యాకులు. శతావధానులు శతాధిక సంఖ్యాకులు. సహస్ర, 


ద్విసహ(నావధానులు గూడ ఉన్నారు. 


ఆ|!|వె!! చదల యందు - సూర్య చందులుండెడి దాక 
ఉర్వి మీద కొండ లుండు వరకు; 
జగతి వరలు దాక - శబ్దార్థ సంక్రాంతి 
(బతికియుండు తెలుగు పద్య కవిత. 


NE 


3 అదు పద్య కవితలు వాసవారు తల  యొత్తుకొని తిరుగుటకు 
భయపడు చున్నారు కాని ఆచార్య భీమశంకరం తల యెత్తుకొని ధైర్య 
సాహసాలతో తాను పద్య కవినని చాటుకొన్నాడు అంతేగాక - ఒక చక్కని 
చిక్కని సుదిర్హమైన 


ఉత్పలమాలిక (వాస - వచన కఐతను అధిక్షేపెంచినాడు 


'' ఉన్నది ఉన్నయట్లుగ అనుక్త దిగంబర గీత లల్లినన్‌ 
కన్నది కన్నులన్‌ వచన గాథలు చెప్ప కవిత్వమౌన? ఏ 


మున్నది రక్తి గోతి ఆజం ఎ మనోజ భావమా! 
సన్నుత కావ్య వస్తువ! రసంబు! అలంకృతి! శైలి! అర్థ సం 
పప ee " అని ఎలుగెత్తి చాటగలిగినాడు 


అసలు సిసలైన కవిత వాయుటకు - గణాలు, యతి (వపాసలు -ఛందస్సు 
చాలదు కవి భావములు సమంగా విశదీకరించగల శక్తి - ప్రపంచములో 
ఏ భాషలోని శబ్దాలకు లేదు అందుచే కవి ఛందస్సుకు అతీతమైన అణురణన 
ధ్వనిని ఉపాసించ వలసి వచ్చును భీమశంకరం నాద[బహ్మోపాసకుడు 
ఛందస్సుకు అతితమైన (శుతి లయలు ఉపాసించినవాడు అతని పద్యాలు 
సులువుగా అర్దంకావు. (దాక్షా పాకంలో పదలాలిత్యమును ఉపాసించి ప్రజా 
రంజకుడైన కరుణశ్రీ - పద్యాల తరువాత నారికేళ పాకంలో వాసే ధైర్యం 
పుంజుకున్న కవితా శౌర్యసాహసాలు ప్రదర్శించిన వాడు భీమశంకరం. 


మా గురువర్యులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అభిభాషణ: “పద్యం 
అర్దంకాక పోతే - పూర్వకాలంలో పరితది తప్పు అనేవారు నేడు కవిది తప్పు 
అంటున్నారు '' భీమశంకరం - ప్రాఢనిర్భరవయఃపరిపాకంలో (పొఢపద్య(పబంధము 
(వాసెనాడు. 


నేడు ఆచార్య భీమశంకరం - లోగడ శ్రీకృష్ణదేవరాయలు సాహితీ 
సామ్యవాదులు కారు అభిజాత్య సాహితీ వర్ధిష్టువులు. వారిది సాహితీ 
(ప్రజాస్వామ్యము కాదు. 


సాహిత్యమునందే గాక నిజ జీవితమునందు కూడ సదా ప్రథమ స్థానములో 
నిలిచినవాడు భీమశంకరం. 


ఆ||వె!! రెండవ రకమునకు గుండెలో న్థానమ్ము 
ఆత డివ్య డెపుడు - |పా(గసరుడు; 
(బతుకు తెరువులందు- పరిపూర్ణతను కోరు 
భీమశంకరమన - భీతి కలుగు. 


అతడు ఇల్లు కట్టినచో మహారాజ (ప్రాసాదముగా భాసించవలఠ. 
గృహ(పాంగణమున (వేలాడే మంజు మంజుల విద్యుద్దీప కళికా మంజరీ 
మంజూషిక - ధగద్ధగాయమానముగా వెలుగందవలె. అచ్చువేసిన [గ్రంథములు - 
అందలి అక్షరములు అంద చందములకు ఆలవాలము కావల. 


శ్రీ భీమశంకరం - జీవితంలో, సాహిత్య జీవితంలో మూర్తీభవించిన 
రాజసము. మత్తేభగమనుడైన భీమశంకర కవీశ్వర సాహితీ మందహాసము 


మధురోదాత్త రస భావ సముత్తేజకరము. 


ఇక - చిట్టచివరి మాట ఒకటి చెప్పవలసియున్నది. ఇది 1998 వ 


సంవత్సరం. 1945-47 సంవత్సరాలలో భీమవరం కళాశాలలో 
భీమశంకరమునకు తెలుగు పద్య పారమును చెప్పు అదృష్టము నాకు పట్టినది. 
అర్థశతాబ్ది పైబడి భీమశంకరం కవితా (ప్రతిభ - "సమాధి" నిష్టాగరిష్టమై 


నిల్చినది. రాజశేఖరుడు తన కావ్య మీమాంసలో 
(ప్రతిభ = భావయితి + సమాధి + కారయిటి 
అన్నాడు. నవనవోన్మేషమైన ప్రజ్ఞాశాలిని ప్రతిభకు ఇంతటి సుదీర్హ సమాధి నిష్ట 


- కవులలో లభించుట అరుదు శీ భీమశంకరమునకు లభించినది. 
అందుచే ఇంతటి [పొఢ కవిత నతడు (వాయ గలిగినాడని నా అభిప్రాయము. 


--X11-- 


కం||! రస మేతత్‌ (బహ్మానం 
ద సహోదరమని వచించినారు కళా లా 
అసు తగు శాక ణకు అదియ 


పుట కళల కల రర ఈ. గా 


ఈ రచయిత భూభౌతిక శాస్త్రవేత్త ఈతని అద్భుత రచనా ప్రక్రియ ఒక 
భౌగోళిక వైచిత్రి - భూమిలోపలి రాతిపారలను, మట్టిని చిల్చుకొని 
పెకుజికిపడు జల వలె నిటి బుగ్గ వలె, చిమ్మన గొట్టము నుండి పెల్లుబుకు 
మధుర రస (స్రవంతి వలె - కవితా ధారాపాకము భీమశంకరములో స్వయం 
వ్యక్త్షమైనది ఇది సహజ సాహితీ రససువు 


ఆ!!వ!! నేల చీల్చు కొనుచు నింగిపై కెగ జిమ్ము 
ఊట నిటి ధార - ఉబుకు నట్లు 
[వాయు భీమశంకర కవి దుందుడుకుగా 
గగన మంటు కవిత - కలము కదిపి 


ఆంధ పద్య సాహెతిచరిత్రలో చిరస్మరణీయ స్థానము నార్జించుకొనిన 
ఆచార్య భిమశంకర సత్కవఏశానునకు నా అభినందనములు 


25-2-1998, నండూరి రామకృష్ణమాచార్య 
నివరాతీ, రాష్ట్రస్థాయి అధ్యక్షుడు, ఆంధ్ర పద్య కవితా సదస్సు. 
పట్టిస క్షేత్రం ఆంధ్ర (ప్రదేశ ప్రభుత్య అధికారభాషాసంఘ పూర్వాధ్య క్షుడు. 
420, పి.జి.రోడ్డు, 35 జవహర్‌ నగర్‌, సికింద్రాబాదు-500003 

ఇంటిఫోను 817397 


స్వాగతము. 


కవిత్వరచనా వైభవము దైవదత్తమని ెద్దలందురు. ఈ సూక్తి 
నా పట్ల వర్తించి నట్లనిపించును. నేను తెలుగుభాష (ప్రత్యేకించి 
అధ్యయనము చేయలేదు. సంస్కృతము నేర్చుకొన లేకపోయితిని. 
ఈ భాష యందు మా కుటుంబున కున్న గౌరవాభిమానముల 
మూలమున, నా కా దేవభాషలో ఎ కొలదిపాటి పరిచయము 
నయిననూ కలుగజేయవలెనన్న మా నాయనగారి ఉత్సాహ నిర్రరి 
ఆంగ్లేయ భాషా భిత్తిక నధిగమించ జాలక, వ్యాకరణములో కక 
శబ్దముతోడనూ, అమరములో 'యస్యజ్ఞాన దయాసింధో' తోడనూ 
ఆగిపోయినది. 


ఇంటర్మీడియట్‌ దాకా తెలుగు రెండవ భాషగా నేర్చితిని. 
అప్పటి దాకా నయినను అన్ని క్షాసులయందును అత్తెసరు 
మార్కులతోన ప్యాసవుతూ వచ్చితిని. కాని పాఠ్యభాగములలోని 
పద్యములన్నియు కంఠతా వచ్చెడివి. ఏటిలో చాలామటుకు ఇప్పటికీ 
గుర్తున్నవి. గణ, ఛందో పరిచయము పది రెండవ ఎటనే కలిగినది. 
అలంకారములు, సమాసముల నామ నరక్టయములు, వ్యాకరణము 
మాతం కొరకబడినవి కావు. పద్ద పెద్ద సమాసములు, సంధులు 
చేయుట మాతం సులువుగనే వచ్చుచుండెడిది. మనకు తెలుగు 
వ్యాకరణము నెర్పెడి పద్దతిలో ఎదైన లోపము గలదేమానని, 
దీనినిబట్టి నాకు పెద్దయినాక అనిపెంచినది. 


ఏది వమైనను, నా తెలుగు భాషాపఠనము అంతటితో 
ఆగిపోయినది. ఆ తదుపరి నాకు భౌతిక శాస్త్రమును ఆసక్తి 
ఏర్పడి, ఆ శాస్త్రముతో పట్టభదుడనైతిని. 


~-XIV-- 


ఆ సంవత్సరమే, [కొత్తగా ఆం[ధ్ర విశ్వవిద్యాలయములో, 
నిజమునకు యావత్చారతములోనూ భూభౌతిక శాస్తాధ్యయనము 
[(పవెశ పెట్టిరి. (కొత్త దగుటవలన, తెలుసు కొనవలనను జిజ్ఞాసతో 
నేనా కోర్పునందు జేరి పోష్టు (గాడ్యుయేటు పట్టా పొందితిని. తదుపరి 
ఆ విద్యాలయము నందే అన్వెషక భూభౌతిక శాస్త్రములో డాక్టర్‌ ఆఫ్‌ 
మెన్సును దేశమునుండి (పథముడిగా పొంది, నా వృత్తి జీవితమును 
శాస్త్ర పరిశోధనా వ్యాసంగములో గడుపుటకు నిశ్చయించు కొంటిని. 


నాకు తెలిసిన ఎ శాస్త్ర విషయము నైనను ఇంకొకరికి 
తెలియచెప్పుటలో నాకు తృప్తి, ఆనందమూ అధికముగా కలుగు 
చుండెడివి. అందువలన, అధ్యాపక వృత్తిలో ఆ విశ్వవిద్యాలయము 
నందున (పవెశించితిని. తదుపరి ఉన్మానయా ౨శర్రవిద్యాలయమున 
చేరుటయు, అక్కడ యావత్సారతదేశ మందున పెద్రదగు భూభౌతిక 
శాస్త్ర విభాగమును సోవియట్‌ యూనియన్‌ సాంకేతిక సహకారముతో 
నెర్పరచు మహదవకాశము కలిగి, నా కల జీవితమునకొక 
ఉ తెజమునూ, ఈ శాస్తం రతగములొ' నొక (ప్రత్యెక శాశ్వత స్తానము 
నూ నాధించ గలిగితిని ఆ విధముగా నా జీవితాసక్తి, ఆశయము 
భూభౌతిక శాస్తం పరిశోధన, బోధన వ్యాసంగములతోనే పూర్తిగా 
నిండిపోయినది అవ నన్ను పెంచి పెద్దచేసినవి ఈ ఆసక్తి, అభిజ్ఞతే 
నన్ను యూరోపాలోని అనేక దేశములను, ఆష్టృలియా, అమెరికాలను 
వివధ పర్యాయములు సందర్శించు అవకాశమును కల్పించి, 
అచట ఉన్నత _ విద్యాభ్యాసమునకు, _ శాస్త్ర _ పరిశోధనలకు, 
అధ్యాపకత్వమునకు, ఎజ్జాన సభలలో రాల అటక దారితిస, నా 
మానసిక పరిధిని విస్తృత పరుచు కొనుటకు అవకాశముల నిచ్చినవి 


బు 


ఇంగ్లాండులో నొక నోబెల్‌ లారియట్టయిన మహామెధావి 
లారి ప. 'ఈరుము యన్‌ జాట్‌. (గార్‌ వద ఆనాడు అతినూతనమైన 
శిలా అయస్కాంత శాస్త్రములో పరిశోధన చేయగలిగితిని ఈ 
భూభౌతికశాస్త్ర జ్ఞానమే నాకు అనేక శాస్త్ర, సాంకేతిక పరిశోధన 
వ్యాసముల కర్తగాను, అంతర్జాతీయముగా పేరెన్నిక గన్న శాస్తం 
గ్రంథముల రచయిత గాను ఖ్యాతిని తెచ్చినవి. ఉస్మానియా విశ్వ 
అఎద్యాలయమునందు వఐవిధ ఎజ్ఞాన శాస్త విభాగముల పరిషత్తునకు 
విజ్ఞానాచార్యుడను (డిన్‌, ఫాకల్టీ ఆఫ్‌ సైన్సెస్‌) కాగలిగితిని. 


భారతదేశములో (ప్రపథమముగా అన్వేషణా భూభౌతిక 
సమాఖ్యను స్వచ్చంద సంస్టగా నేటికి ఇరువదిరెండు సంవత్సరముల 
[క్రితము ఏర్పరిచితిని. ఈ సంస్థ నేడు గణనియమైన అభివృద్దిని 
నొధితశు; అంతర్జాతీయ సోమత నలవరచుకొని, ఈ శాస్త్రమునకు, 
శాస్త్రజ్ఞులకు ఏశిష్టమైన అవు చేయుచున్నది. అంతర్జాతీయ 
గుర్తింపుగొన్న భారత విజ్ఞానశాస్త్ర పరిషత్తునకు సభ్యునిగ (ఫెలొ ఆఫ్‌ 
ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమి) ఎన్ను కొనబడి, ఈ దేశమున ఎ 
శాస్త్రజుడైనను గర్వింప తగిన గౌరవమును చూరగొంటిని. నాటి 
ఆం([ధ(పదేశ ముఖ్యమంత్రి, బహుజన (ప్రయ నాయకుడు నయిన శ్రీ 
నందమూరి తారకరామారావు గారు నన్ను మన రాష్ట్ర ఖనిజాభివృద్ధి 
సంస్టకు అధ్యక్ష, కార్యనిర్వాహక పదవి నలంకరింపుడని కోరెడి 
అవకాశ నిచ్చినవి. ఈ వృత్తి వ్యాసంగములే అనేక 
శిషరపరంపరలను మన రాష్ట్రములోని రెండు విశ్వవిద్యాలయము 
అందునను, హాలండు లోని అంతర్జాతీయ: శిక్షణాసంస్థ యందునను 
తయారుచెయు అపూర్యావకాశమును, తృప్తిని ఇచ్చినవి. 


--Xvi- 


ఇప్పటికి నే నీ శాస్త్రమునందు నలుబది ఐదు సంవత్సరములు 
సుబడి కృషిచేయగలిగితిని. ఈ నాడు నా శిష్యులనెకులు ఈ 
భూభౌతికశాస్త్ర పరిశోధన రంగమున ముందంజ వేసి, భారత 
దేశమందునను, విదేశములందునను గల వివిధ సంస్టలలో, నా కన్నను 
ఉన్నత స్థానము లఅధిరోహించుచున్నారు. ఇక ఈ శాస్త్ర 
భవిష్యుదభివృద్ది వారి హస్తములలో నుంచి, నెను ఇతర వ్యాసంగముల 
యందు శ్రద్ధ వహించుట యుక్తము, అవసరమని నా అభిప్రాయము. 


ఈ. వితముగా నేన మధ్య తలుగు పద్యరచన ప్ర దృష 
మరల్సితిని దినికొక (పోదృలము, (పోత్సాహము గలవు. మా 
అమ్మగారు విదుషీమణి. మా నాయనగారికి సంస్కృతము పననూ, 
వేదము పెననూ అభిమానము మెండు. నాకు ఊహ తెలిసిన నాట 
నుండి (ప్రతిదినము (పొద్దున లెచినది మొదలుగ మా అమ్మగారు 
వల్లించెడి భారత భాగవతాది పురాణ (గంథములందలి పద్యమయ 
(ప్రపంచమున విహరించు చుండెడివాడను. ఆ పద్యము లన్నియు నాకు 
కంఠస్టమగుటయ గాక, పద్యములలోని మాటల అర్ధమును, పద్యముల 
భావమును ఎరుంగలని వయస్సుననే, పద్య గమనము పెననూ, 
అందలి శబ్ద చాతురి బననూ మక్కువ గలిగియుండెడి వాడను. ఆ 
వాసనా మూలమున, నా మనస్సు పద్య రచనపపైన మరలినది. 


ఏదో చిన్నతనమున [వ్రాయ ప్రయత్నించిన అస్తవ్యస్తపు పద్య 
ముల గాని, ఈ మధ్యకాలము వరకు పద్యరచనపపె (పత్యేక శ్రద్ద 
చూపరౌక పోయితిని. కాని, నా ఉద్యోగ జీవితము నందున గూడ 
మనోహాదము కొరకు భారత, భాగవత, రామాయణాది [గంథముల 
లోని కొన్ని భాగములను తరచు చదువుచుండెడి వాడను. 


--XVH-- 


ఈ మధ్య వెలువడిన పద్య కవిత్వముతోగాని, విప్లవ, స్వతంత్ర. 
వచన, దిగంబరాది కవితలతో గాని నాకు పరిచయము తక్కువ. 
ఎప్పుడైనను వారష్మత్రికలు తిరుగ వేసినపుడు ఈ (ప్రక్రియలు జన 
బాహుళ్యమున అధిక[పచారము, ఆదరణ పొందుచున్నటుల (గబాంచ 
గలిగితిని గాని, నా అభిమానము పద్యకవిత యందే కొనసాగినది. 


నెను 1991 నవంబరులో ఉద్యోగ విరమణ చేసితిని అయితే, 
1996 వరకు ఐదు సంవత్సరములపాటు ఎమెరిబస్‌ శాస్త్రవేత్తగా 
భారత ప్రభుత్వ గౌరవ వేతనము మీద నుంటిని. ఈ సమయము 
నా సంపూర్ణ అర త్ర లురమణకు కమెణా దారితియుటకు ఉపయోగ 
పడినది ఈ కాలము లోనే భగవత్‌ స్తుతిగా కొన్ని చాటువులుగా 
కొన్ని పద్యములు రబంచుట ముదలు పెట్టితిని. 


రాను రాను నాకు ఐడి పద్యములుగాక పద్యగద్యములతో 
నొక చంపూ [గంథమును రచింపవలనను అభిలాష కలిగినది. ఈ 
కొరిక కార్య +రూపవపు. దాలుటకు- వరో బద: ఎకువరొరి. కః 
(పాసెసర్‌ డాక్టర్‌ గొర్తి లక్ష్మ, యమ్‌. డి.. (పోత్సాహము సహకరిం 
చినది. తగిన కథావస్తువు కొరకు యోజింప మొదవలిడితిని. ఆ 
సందర్భములో నా బన్ననాట మా ఎనతాతగారి కుమారుడు త అవు 
రామకృష్ణ మూర్తిగారు (పోలవర (గామ వాసి) మాకు పదే పదే చెపిన 
మా వంశోద్భవ గాథలు గుర్తునకు వచ్చినవి. 


ఇవిగాక, మా తల్లిదండులు చెప్పున ఆసక్తదాయకమైన 
ఘట్టములు, మా బందుగులలో వృద్దులు కొందరు నా కోరికడె 
తెలిబన వంశానుకమణకలు గూడ జ్ఞాపకమునకు వచ్చినవి. 


--XV1l-- 


అవి అన్నియు [కమరితిని కోడికరించిన రసవత్తరమైన 
కథాసంకలనము కాగలదని, అట్టి రచన కఐతా శిల్ప (ప్రదర్శనకు 
సావకాశము నిచ్చుటయగాక, మూ పితృదేవతలను స్మరించు తృప్తిని 
కలిగించును గాన తప్పక ప్రయత్నించ వలెనని తలంచతిన. కాణ, 
తుదకు [గంథవస్తర భతిచే నాకు తెలిసిన మావంశ చరి తనంతయు 
గాక, కేవలము రెండు[పథాన కథలను మాత్రమె పొందుపరుప వలనని 
నిర్ణయించి తిని. 


అందులో మొదటిది వేమువంశ  పూర్వికులన వేమూరి 
కుటుంబము వేమూరు [గామమునందు దుండగులచే హత్యచెయబడగా, 
వారిలో నొక గర్భిణీ స్తే) మాత్రము తప్పించుకొని పారిపోయి 
పంటపాడను [గామము చేరి తన ఇంటిపేరును 'వేము' గా 
మార్చుకొనెను. ఆమెకు కలిగిన కుమారుడే మా వెము వంశ మూల 
పురుషుడు రెండవ కథలో, కొన్ని తరముల తరువాత కము 
వంశజుడొకడు మలకపలై అను [గామము నందు నివసించుచుండగా, 
ఆ (గాలు “భామిందున ఎకెక పుతున నరబలికై కొందరపహరంచి 
అడవికి గాసి పోవ వము వరిశ పురుహుడు మన్యారణ్యమున ౩గి, తన 
అసమాన నాట్య వైభవముననూ, వాకృాతుర్యముననూ ఆ బలి 
నాఐబంబ, బాలు వడబంచి తంది కప్పగించెను. కృతజ్ఞులైన ఆ 
కుటుంబము ఆ వేము వంశీయుని విగ్రహమును వారి పూజా 
మందిరమున నుంచి తరతరములుగా పూజింప జొచ్చిరి. శ్రీ వేము 
బ్రమూర్తి గారు తా మా వ్మగహమును మలకపల యందు 
ఖావముందుల గృహమున తమ బన్నతనమున చూచినట్లు నాతో చబ్బ 


యమునా ్నరు 


ప రెండు కథలను ఆధారము చెసుకొని, కొన్ని కల్వనలను. 
అతిశయోక్తులను, చారిత్రక సాంఘికపరమైన యూహలను మేళవించి 


కొంత నాకు తెలిసన విశ్యావిర్భావ శాస్త) విషయములను 
భారతీయాద్వైత సిద్ధాంతముతో సమన్వ్యయపరుప (ప్రయత్నించ. ఈ 
[(గంథమున వాందు పరచితిని. ఆ విధముగా ఈ పుస్తకము, ఇందలి 
పాత్రలు, సన్నివశములు చాల మటుకు ఊహజనితములు ఈ 
పుస్తకములో వేము వంశ చరిత సూత (పాయముగా మాత్రమే 
చెప్పుటకు ఎలానది. రచనలో పద్య శిల్పమునకు, శబ్ద సాష్టవమునకు 
(పాధాన్యము నిచ్చితిని. తెలుగు పద్యసౌందర్యముపై నా కాసక్తి మెండు. 
ఆ అందమును ఆంధ్ర సాహితీ రసజ్ఞులతో పంచు కొనుటయే నా 
ముఖ్యోద్దాశము. 


సంస్కృతాంధ్ర భాషలలో గల ఛందోవైవిధ్య మపారము. భార 
తీయేతర భాష లందు అనన్యసాధ్యము. దురదృష్టవశాత్తు ఈ 
విషయము విద్యాధికులకు తప్పు, చాలామందిక్‌ తెలియదు. మనకావ్య 
పురాణాది వివిధ సాహితీ (ప్రక్రియలలో ఎక్కడో తప్పు, చాల మటుకు 
పది పదాజు ఛందస్సులనే వాడిరి. ఆ నాటి ప్రయోజనముల కవి 
సరిపోయి ఉండ వచ్చును. కాని నెటి కథాకథన వెలక్షకమూ, గమనమూ 
వేరుగనున్నవి. 


ఇతర ఛందస్సుల నెరుగవలనన్న (పత్యేకముగానట్టి ఛందస్సులను 
[ప్రయోగించిన పుస్తకములనో, లెక లక్షణ (గంథములనో సంప్రదించ 
వలసివచ్చును. నా ఉద్దెశములో అరుదుగా వాడబడిన తగు 
ఛందసులను వాడుటవలన చెప్పదలబన  ఎఐఎషయములను మరింత 
హృద్యముగా చెప్పవీలగును. వివిధ ఛందసులలోగల వివిధ గురు, 


టంట 


లఘు వర్ల సంకలనములు పద్యమున కొక (ప్రత్యేక శబ్ద గమనమును 
చేకూర్చి రసోత్సాదన నధికము చేయును. 


ఈ శతాబ్ది లోని మహా కవులు కొందరు మాతా ఛందస్సులను 
వాడి కరుణ, భక్తి, శృంగార, భయానకాది రసముల సమర్థతతో 
పోషించుట మనకు పరిచితమె. అట్ట రసపోషణ సం(పదాయ 
ఛందములతో గూడ సాధ్యమేనని నా అభిప్రాయము. ఒక కథా 
వస్తువును రచయిత ఒక [గంథమున గాని, ఒక దీర్గ గాయమున: గాని 
చెప్పుదలచినపుడు, రచన అంతయు ఒకే ఛందస్సున గాక (అది 
సంప్రదాయ ఛందమైనను, లక అధునాతన మాత్రాబదమైనను) 
(ప్రత్యెక కథాసందర్భములకు వివిధ ఛందములను వాడిన, ఆ ప్రక్రియ 
అత్యంత రక్తి కట్టించకలదని నా నమ్మకము. ఆ ఉద్దెశముతోనే, నేని 
పొత్తమున అరుదైన కొన్ని ఛందస్ఫులను కొన్ని సందర్శ్భములందు 
వాడియున్నాను. ఈ నా కృషి సమంజసమౌనో కాదో రసజ్ఞులైన 
పాఠకులే నిర్ణయింతురు గాక. 


మరియొక విషయము. పురాతనమైన మన తలుగు పద్యమునకు 
కొన్ని విశిష్టతలున్నవి. సంస్కృతములోని వివిధ [ప్రక్రియలను 
ఉపయోగించుకొనగల కొద్ది భాషలలో తెలుగు (ప్రధానమైనది. 
అంతియగాక, అట్టి వైబత్యసములను సంస్కృతము నందు కన్ననూ 
హృద్యముగా తెలుగున ప్రయోగించుటకు వీలగునని బద్దలందురు. 
ఉదాహరణకు, ఈనాడు బహు సాహితి పపాసవుల నాకట్టుచున్న 
అష్టావధాన, శతావధానములు. ఇట్టి శబ్ద వర్ణ చతురంగ వఏలాసములు 
కొన్ని భారతీయ భాషలలోనే సాధ్యము. ఇతర (ప్రపంచభాషల 
కనూహ్యము. 


న న 


అటువంటి పురాతనమైన (ప్రత్యక [ప[కియలలో కొన్ని చతుర్విధ 
కవిత్యములు. వీటిలో భాగమైన చ్మితకవిత్వములో యందు గర్బ. 
బంధ  కవిత్వములు ప్రధానమైనవి. ఒక ఛందస్సు లోనున్న 
పథక వకుల (వచనములో నైననూ ఇంకొకటిగాని, అంతకన్న 
ఎక్కువగాసన ఇతర ఛందములు గల పద్యములు నిక్షప్త్రమగునట్లు 
క్ర అముట గర్భ కఐత్వము. 


బంధకవిత్వమునందు ఎదో ఒక రేఖాచ్శిత మందున్న గడులందు 
అక్షరములు విడివిడిగా గడికొక్కటి చొప్పున (వాయుదురు. అట్టి అక్షర 
ములనన్నిటిని ఒక నిర్గీత క్రమములో కూర్చిన ఎదో ఒక ఛందము గల 
పద్యము రూపు దిద్దు కొనును. గర్భ, బంధకవత్యము లఅతిక్షష్టములై, 
రచయితకు ఛందస్సు పెనను, శబ్దాక్షరభావముల బనను గల 
స్వాధినతకు, ఆధిక్య సార్వ్యభౌమత్యమునకు నిదర్శనములుగా 
(ప్రకాశించును. 


ఇట్టి కఐత్వములను పూర్వకవులు కొందరు తమ |[గంథములందు 
అచ్చటచ్చట వాందుపరచినారు. కాగా తన [ప్రబంధ మంతయు 
చిత్రకవిత్వముతో నింపిన ఘనత గణపువరపు వేంకటకవిది. 17వ 
శతాబ్ది మధ్యకాలమందు నివసించిన ఈ కవిచం[దుడు తన 'శ్రీ 
(ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసమ'నుో కావ్యము నంతయూ 


* 'ఆశుకవితలు, అవధానములు-- చాటువులు; రచయిత: డా!! కేతవరపు రామకోటి 
శాస్తిం) (ప్రచురణ: ఆం(ధ (ప్రదెక్‌ సాహిత్య అకాడమి, హైదరాబాదు. 1975. 


** 'శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము; (గ్రంథకర్త: గణపవరపు వేంకట కవి; 
సంపాదకుడు: శ్రీ వేదము  వేంకటరాయశాస్తి, (ప్రచురణ: ఆంధ్ర (ప్రదేశ్‌ సాహిత్య 
అకాడమి, హైదరాబాదు. 1977 


--XX11-- 


శబ్దార్దాలంకార భూయిష్టంబగు చతుర్విధ కవిత్యములతో నింపెను. 
ఈతని శబ్దాక్షర లాఘవ (ప్రదర్శనా దర్శకంబునూ, న భూతో న 
భవిష్యతి గా నుదాహరించ దగ్గ సేసపద్యము నందు అరువదికి మైబడి 
వివిధ ఛందములకు చెందిన గర్భిత పద్యములున్నబఐ. 


గర్భ, బంధ, ఆశుకవిత్యములు (అవధాన కవిత్వములు ఆశువుల 
గనుక, వీటితో సహా జన బాహుళ్యమునకు సిరర్థ్ధకమని నవినులు 
కొందరు, ఆడంబర శబ్దార్దాక్షర (పదర్శనంబులైన సాముగరిడీలు గాని, 
(పతిభాగర్సి తంబులు కావని పూర్వ లాక్షణికులు కొందరు 
విమర్శించిరి. ఈ అధిక్షేపణ సబబైనది కాదని నా అభి|పాయము. 
ఉన్నది ఉన్నరితిని (వాయు దిగంబరాది రచనలు తక్క, 
కవిత్వమనగాన కొన్ని ఉపమ, శ్లేష, ఉత్సేంక్షాది అర్హాలంకారములు, 
యమక, అను[పాసాది శబ్దాలంకారములు, భావ, రస పోషణల వంటి 
కొన్ని (పుకియలుండి తిరవలయును. లేనిచో నది శాస్త్రం వ్యాసమో, 
దినచర్య పట్టికయో అగును గాని కవిత్వము కానేరదు. ఇది పద్యరచన 
తననూ, గద్యరచన కైననూ వర్తించును. 


ఆంధ భావావధూటి నలంకరించు సుందరాభరణములలో చిత్ర 
కబత్యము లొకజాతికి చెందినవి. కొందరికి ఆ (ప్రత్యేక భూషణంబు 
లన్న ఆసక్తి లేక పోవచ్చును గాని, అవి మరికొందరికి 
మనోహరములుగా నుండవచ్చును. ఈ నాడు అవధానము అంతగా 
(ప్రజాదరణ పొందు చున్నవో అందరెరింగిన సత్యమే కదా. అంతియ 
గాక, ఈ ప్రక్రియలు మన పురాతన సాహిత్య, సాంఘిక చైతన్య 
నిదర్శనంబులు గనుక వీటిని పోషించుట మన విధి యని నా 
ఉద్దెశము. 


SOU: 


నాకు చేతనైన రీతిలో ఈ |గంథమున తొమ్మిది గర్శ్భకబఎత్య 
పద్యములను కూర్చితిన ఐటి జాచత్యమును పారకుల సెర్ణయింతురు 


గాక 


ఈ పుస్తకమును, 1996వ సంవత్సరమున అమెరికా దేశము 
నందలి కాలీఫోర్నియా రాష్ట్రము లోని (ఫిమాంటు నగరమందు మా 
రెండవ కుమార్తె చి!! సా।। భారతాల సీత, యమ్‌. టెక్‌, ఆమె భర్త 
చ| | మురళి, యమ. యస్‌, యం. బి ఎ.. ల స్వగృహము నందుండి 
పూర్తి చెసితిని. నా కీ సావకాశము ఎచుస్రుటరరు గాక, తమకున్న తెలుగు 
సాబాత్యాభిమానమునకు నిదర్శనముగా, ఈ పుస్తక (పచురణకగు 
వ్యయమును తామే భరింతుమని వారు పట్టుబట్టుచున్నారు. 


1997లో ఈ పుస్తకము నందు కొన్ని చేర్పులను మార్పులను 
చేసితిని. కాని ఎన్నడునూ తెలుగు కవిత్వమును [వాయుట, 
ప్రచురించుట చేయని వాడను గాన, ఈ నా రచన (ప్రచురణ 
యోగ్యమగునో గాదో నిర్ణయించ జాలక కాలయాపన చేయుచుంటిని. 


ఇది ఇటులుండ ఒకనాడు, ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క 
'సూవనీరు' సంచికను డా!! నండూరి రామకృష్ణమాచార్యులు వారు 
[ప్రచురించిరని దినపత్రికలో చదివితిని. శ్రీ ఆచార్యగారు మాకు ఒక 
అర్దశతాబమునకు ముందు నా ఇంటర్మిడియట్‌ నందు తెలుగు 
పొరకులకే నేర్సిరి. వారి ముఖతః నేర్చుకొన్న భారత 
సభాపర్యములోని పద్యములు నాకింకనూ జ్ఞాపకమున్నవి. వారి 
అద్భుత వాగ్ధాటి, అసమాన బోధనాచాతురి నన్నానాడు ముగ్గుడను పు 
గురు భావము నుదయింప చేసినవి. మావి వరు వేరు మార్గంబు లగుటం 
జేసి, చాల సంవత్సరముల తదుపరి ఈ మధ్యనే తిరిగి కలసుకొంటిమి. 


--XXI1V-- 


అయిననూ, ధైర్యముచెసి ఒకనాడు నెనాయన వద్దకేగి నా [పథమ 
పయత్నముగా వ్రాసిన పద్య (గ్రంథమును వినుడన కోరితిని. వారు 
పుస్తకము సాంతమును చదివించుకొని, దీనిని తప్పక (ప్రచురించవలానని 
[పోత్సహంచుటయెగాక, ఎంతో (పేమతో తామే పుస్తకమునకు మీరిక 
[వాసెదమని తెల్పిరి. ఈ అడగని వరమును పొంది నెను కృష్ణ 
సారథ్యము దొరికిన విజయుని పోలిక నుప్పాంగితిని. [వాత (ప్రతిని వారి 
కొసంగి [గ్రంథమును పరిష్కరింప చేసుకొంటిని. ఈ విధముగా ఈ 
పుస్తకమునకు [ప్రచురణ యోగ్యత కల్పింప అదన: నొ మాష్టారికి 
నెను సర్వదా కృతజ్ఞుడను. 


శా॥|  విద్వత్పూర్ద ముఖారవింద రమతో వీక్షింప, సాహిత్య సం 
పద్విజ్ఞానము దృష్టమా(తమున నాపాదించు విద్యార్థులన్‌, 
సద్వి[వోత్తమ ! ౨న్నగా తరమె స సంబద్ధి |! నండూరి సం 
విద్వంశోద్భవ ! రామకృష్ణ సుకవీ ! విజ్ఞాన విభాట్పతీ | 


ae 


౨ఎవ్వాని (ప్రతిపత్తి నకి ంప గల్లును 

సాబాత్య జిజ్ఞాస స్యాంతమందు, 
౨వ్వాన సూక్తుల నెన్నగా వఐన్నను 

వాగర్ధ సంగమ వ్యాప్త కలుగు, 
ఎవ్వాని కవనంబు నెపార చదివిన 

ఆనంద డోలికా హర్ష మొదవు, 
ఎవ్వాని భాష్యంబు నివ్యటిల్లగ జేయు 

తెలుగుల వేయేండ్ల వెలుగు జిలుగు, 


~-XXV-—- 


తే!|గీ!! అతడు నండూరి వంశమహాశయుండు - 
రామకృష్ణ్టమాచార్యుండు రస విరాట్టు - 
(పథితు 'డాలోచ'' నామృత [గంథకర్త, 
పద్య కవితోద్య మోద్దార వౌరుషుండు 


క౦0!! నండూరి రామకృష్ణులు 
నిండారిన పద్యకవిత నిరాజనముల్‌ 
పండించె నాం(ధ భాషా 
పాండిత్య ప్రభ ననన్య పారీణతతోొ. 


చ! | అడిగిన వెంటనే, అనుపమాదర హార్దిక వృష్టితోడ, తా 
నొడబడినాడు నా మొదటి ఉద్దియ పద్య కవిత్వమున్‌ వినన్‌, 
వడివడి నవ్యుతోడుత (ప్రబంధము చూచి వరిష్కరించె, న 
తడబడి పోతి పీఠికను తప్పక [వాయుదు నంచు చెప్పగాన్‌ 


ఉ|| ఆ విధి పోత్సహెంచి - నను అందల మెక్కగ జసి, తెల్లులో 
భావి వెలుంగు ని కనుచు (వొజ్జ కఎం[దులు రామకృష్ణులున్‌ 
వాఐగ తలి (గంథమును వ్యక్తము చేయగ నాకు నెంతయో 
దివస నిచ్చినారు, ఇవె దివెనలంచు తలంచి (మొక్కెదన్‌. 


మహాపండితులు పరిష్కరించిననూ, వ్రాసనది బుడిబుడి జ్ఞాని 
గాన, ఈ (గంథమున దోషములుండ వచ్చును. అవి అన్నియూ 
రచయితనైన నావి గాని వేరొకరివి కావు. సహృదయులు ఎత్తిచూపిన 
మున్ముందు సరి చేసుకొన గలవాడను. 


--XXVI-— 


ఈ పుస్తక (ప్రచురణలో బాధ్యతను స్వికరించి, ముఖ 
వర్ణ చితమును సృష్టించి, తయారు చేయింప జేసిన ఒకనాటి నా 
విద్యార్ది, పొఫెసర్‌ యాబలూరి శ్రీధరమూర్తికి, అతని బృందమునకు 


నా ఆశీస్సులు. 


చక్కగా ముదించి, పుస్తకమును సర్వాంగ సుందరముగా 
తయారు చేసిన మిలింద్‌ (పకాశన్‌, సులాన్‌ బజార్‌, హైదరాబాదు 
వారికి నా అభినందనలు. 


చూదరాబాదు, 
బహుధాన్య ఉగాది, 
29వ మార్చి, 1998. (వే. ల. సు. భీమశంకరము) 


స స 


10 


11 


12; 


13 


14. 
15. 
16. 
17. 


18 


ఎర అరు, “సతు క 


విషయము పుట 
రసో వై సః - శ్రీ నండూరి రామకృష్ణమాచార్య 1 
స్వగతము - [గ్రంథకర్త x1 
భగవద్యందనము క్షే 
కృతికర్త పరిచయము 3 
కృతి లక్షణ లక్ష్యములు 19 
ఇష్ట దేవతా (పార్థనము 25 
కథా [పారంభము 30 
mee వంశావిర్భావ కథనము 32 


వేము వంశ పూర్వికులైన వేమూరి కుటుంబము హత్య చేయబడుట 36 


వేమూరి వనిత పెంటపాడుకు తరలిపోవుట 38 
వేము వంశములో సుప్రసిద్ధ మునీంద్రుని జననము 43 
వేము ముని పెంటపాడునుండి వలసపోవుట 47 
వేము ముని మలకపల్లెలో స్థిరపడుట 54 
రెడ్డిరాజ్యు సామంతున కథనము 3 
కాపాలికాచార్యుడు నరబలి ఇమ్మని సామంతునితో చెప్పుట 61 
రాయపుతుని విహారయాత్ర 64 
రాయపుతుడు బంది యగుట 72 
రాయుడు తన పుత్రునికై విచారించుట 76 
రాయుడు వేము మునిని తనపు[తుని రక్షి ంపుమని (వార్ధించుట 79 


వేము ముని మన్య ప్రయాణము 85 


19. 


20. 


2k 


22 


23. 


24 
25 


26. 


27 
28 


29 


30. 


31 


32 


న్‌. 


34 
3౨ 


విషయము 


సామంతుడు వేము మునిని చండీయాగమునకు యజ్వకునిగా 
నియమించుట 


వము మూని యజ్ఞము జరిపించుట 

కారాగార బద్ధుండైన రాయపుత్రుని ఆవేదన 

సామంతుని పరివారము దుర్గ (ట్రత్యర్థము నాట్యము చేయుట 
వేము ముని నాట్యము చేయుట 

సామంతుడు ముని నాట్యంబు నభీనందించుట 


వేము ముని సామంతునకు సృష్టి క్రమమును అద్వైత 
సిద్ధాంతమును విశదీకరించుట 


సామంతుడు మునసీందుని వినుతి చేయుట 

సామంతుడు రాయకుమారుని విడిచి పుచ్చుట 

వేము ముని కుమారునితో మన్యము దాటి మలకపల్ల (ప్రవేశించుట 
రాయుడు మునికి కృతజ్ఞతలు తెల్పుట 

మలకపల్ల పౌరులు వేము మునిని ప్రశంసించుట 

వేము ముని విగ్రహమును రాయవంశము పూజింప నిశృయించుట 
మలకపల్లె సుందరాంగులు మునిని సేవించుట 

వమూ-పతునికి మలకపల్ల వ్రాంత ప్రజలు సభా సత్కారము సేయుట 
పామర [పజకు వము ముని భక్తిమార్గ [ప్రాముఖ్యత వివరించుట 
కృతిపతి ప్రశంస 


గద్యము 


93 
98 
100 
109 
112 


115 


119 
137 
143 
144 
149 
154 
156 
158 
161 
167 
178 
181 


విషయము 


వివరణ -1 
ఐవరణ-2 
ఐవరణ-3 
వివరణ -4 


వివరణ-ఏ౨ 


వివరణ -6 


ఐవరణ-7 


బవరణ-రి 


వివరణ -౪ 


అనుబంధము - 1 


అనుబంధము -౧ 


చతుర్విధ కందములు. 

విద్యున్మాలా గర్భిత విశ్వ దెవి వృత్తము. 
కందపద్య గర్భిత వచనము. 

కందపద్య గర్భిత మణిగణనికరము. 


మత్తకోకిల, ద్విపద, కంద, ఆటవెలది గర్చిత, 


సర్వ రేఫ ప్రాస, లఘువర్హ ఎత్తుగితి సీసము. 


మత్తేభ, కంద గర్చిత సీసము. 
(ప్రగ్విణేవృత్త గర్భిత భుజంగ(ప్రయాతము. 
కందపద్య గర్చిత తేటగీతి. 


౩: పాదాద్యక్షర[క్రమ కవినామ గర్భిత సీసము 


: వేము వంశావిర్చావ కాలము, సాంఘిక 


పరిబ్ధతులు (రచయిత ఊహా). 


ఏ“ వేము వంశ కథానాయకుని కాలము, 


రాజకీయ పరిబ్ధతులు (రచయిత ఊహా). 


183 
185 
186 
187 
158 


190 


192 


i193 


194 


195 


196 


1. భగవద్వందనము. 


శా!| శ్రీవాణీ గిరిజా కృపా విభవ సుశేయంబు సంవాసము, 
నా వాసంబు సమజ్ఞ శాంతి సుఖ వాగ్‌జానాయురారోగ్య శో 
భా ఎఖ్యాతము, వంశవృద్దియుతమై భాసంప సాష్టాంగినై 
శ్రి విశ్వంభరు (బహ్మ నీశ్యరుల సంసేవింతు న[శాంతమున్‌. 


శా]! ఆరంభించెద నూత్నపద్యరచనా వ్యాసంగ మౌహూర్తమున్‌ 
(పారంభంబున వదమం౦త నుతులన్‌ (ప్రార్టించి పూజించుచున్‌ 
హేరంభున్‌, గణనాధు, దోషహరు, మత్తేభాస్యు, విఘ్నోఘ సం 
హారుం, నా మది నిల్చి వేడెద కవిత్వానంద సౌభాగ్యముల్‌. 


క।| కరిముఖుని వినుతి చేసెద 
సరస ఐలాస కలిత సుఖసంనారముకై 
సురపూజితు వర గణపతి 
మరిమరి భజయింతు మహిత మంగళమూర్తిన్‌. 


ఉ|| డెందము పొంగు నార్య తన డంభకు పుట్టువు తెల్పుచుండ, సా 
మంద విశాలకర్ణ ముఖమండల తుండము నూపుచున్‌, నిజా 

నందము తోడ సూక్ష్మనయనమ్ముల నవ్వులు చిందు శైల రా 

బ్రందన నందనున్‌ (పమథ నాయకు (మొక్కెద విఘ్ననాశకున్‌. 

4 


వ!!! 


రస[సువు 


అని ఈ  విధంబున  ఒక్కనాడు పరమేశ్వర చింతనా 
మగ్నుండనయి, రసోచిత కవితా శిల్ప నిర్మాణ మనస్కత 
నొక్క కళాఖండంబు చెక్కందలంచ, శిలాశాస్తాంభిజ్ఞాండ 
గావున, నా యుద్యమంబునకు తగిన అనన్యాదృశ వాస్తవ 
వస్తురూపంబు కొరకు వెదుకుచు, మదీయ పూర్వ పుణ్య ఫల 
పరిపక్యంబున మనంబు అంతర్గతంబై నా జనన కారణంబైన 
మాతృపితృమూర్తుల మనోన్మేతంబున గనుంగొని ప్రణామంబు 
లాచరించి, దీవనల నంది, తక్షణంబు భూతకాల భూధర 
మేఖలా కింకిణీరవ మధ్యస్టుండనై విహరించుచు, అతి 
పురాతనంబును అధునాతనంబును గాక, విపరీత 
పరిమాణంబును సూక్ష్మ్మంబును గాక, వ్యాపతంబును 
సంకుచితంబును గాక, మానస నెతంబునకు సంగతంబ 
విస్తరంబు గాని (ప్రశస్త (ప్రస్తరంబును, వలుదకణ సంకులంబు 
గాక సూక్షాణు సముద్భూత సముదయోద్భాసతంబ 
పురావస్తు కథాకథన సముచ్చయంబైననూ Bees 
సమీకృతంబైనదియు, శ్వేత ఘనశ్యామాది ఏకవర్ణంబు గాక 
సందర్శనానందకర వివిధ విశిష్ట వర్జ్దరసశోభితంబును, 
అతికరినంబు గాక మదీయ హస్తగత నిర్మాణ పరికర చాతురీ 
లాఘవ [ప్రదర్శన దర్శనానుకూలంబును, కాలాభ మంద 
మండిత ప్రభాకర  కరాతప  ఘనాఘన ఘోషాజనిత 
విద్యుత్తరంగ కే (తొద్భవ శక్తియుతంబును, శరచ్చం[ద 
జ్యోత్యాసమ స్యయంప్రకాశ([భాజితంబును, ఆం(ధ 
సాహితీ పాయ రసజ్ఞ కించత్‌ (ప్రహార స్పందన స్ఫురిత జన్య 
కర్ణరంజిత మృదు కాకలీ స్వర వివిధచ్చందోఠంకార ధాన 


కం|| 


ఆ||వ।! 


ఉ|| 


భీమశంకరం 3 


తరంగ రంగంబునునయి, శిల్చ విన్యాస లక్షణ లక్షి తంబును, 
ఇతఃపూర్వ మానవ సంపర్క కళంకితంబును నిర్ణంబును 
గాక, స్యచ్చంబును, అవిచ్చినంబును, మహోన్నతంబును, 
కాలగర్భబవార్గతంబును నగు [వాథమిక శిలాఫలకంబు 
నా మనః ఫలకంబున ననాచ్చాదితం బయిన నిట్లని 
వితర్కించితి 


2. కృతికర్త పరిచయము. 


హరితస గోత్ర పవిత్రుడ 
నిరత శివపదారవింద నియమ |వతుడన్‌ 
పరమేశ్వర వరవిభవుడ 
సరసవిదుడ, వేము వంశ సంతానుండన్‌. 


హరితసాంబరిష యౌవనాశ్యబుషులు 
ఆది పురుషు లగుట హరితస భవ 

గోత్రసంభవులకు శో తియంబటబ్బాను, 
[కాంతి దాంతి శాంతి క్షాంతి గలిగె. 


అందున వేము వంశ మరుదైనది కోవలు కొన్ని యను, ఉ 
న్నందున వేదశాస్త్రఖను లంకిత వైదిక ధర్మవర్తనుల్‌ 
అందము చిందు కుందనము లంగనలందరు, సర్యమంగళా 
వందన ధ్యాన తన్మయ విభావ నిరంతర యోగవర్తులున. 


వ! 


కం|| 


తే| |గీ|| 


రస్మసువు 


అట్టి వంశంబున కాలాన్నుకమణంబున ఎర్పడిన వివిధశాఖలలో 
నొక ఉపశాఖకు మా (ప్రప్రపతామహుండు నాగయ్య మూల 
పురుషుండై వర్దిల్ల ఆతండు తన చిన్ననాటనే కీస్తుశకము 
పందొమ్మిదవ శతాబ్ద (పథమ వాదంబున తన స్య(గామంబు 
ఏడి తన విద్యకు తగిన ఆశయ మివ్యగల (గామంబు కొరకు 
వెదకుచు, 


గోదావరి తీరంబులు 

వేదంబుల నిర్విరామ వేదిక లగుటన్‌ 
మోదంబుగ విద్యజ్ఞన 

సాదనములు వెలసె నిచట సంసేవ్యంబై. 


అందు, 


గోదావరీ తీర గోతపరంపరా 
వృత సౌధ మందిర శ్రీకరమ్ము 
అల ఏరభ(దేశు అతులిత నిలయమ్ము 
భ(ద్రకాళీదేవి భవ్య గృహము 
ఇల నందికేశ్వర హేలావిహారమ్ము 
శివదేవ మాహాత్మ్య సిద్ధవేది 
రామపాద యుగళ రంజిత రమణీయ 
సాగర వాహినీ సంగమమ్ము 
మన్య కానన (పాంగణ మండపము 
రెడ్డిరాజుల (పేంఖణ రింఖస్‌ మ 
వద సాహాత్య సంగీత నాదసురభి, 
శ్రీల కిరువైన నిలయమౌ పోలవరము. 12 


వ!|| 


కం|| 


తే! !గీ!।| 


భీమశంకరం 


Uh 


అట్టి గోదావరీ (ప్రతీర ద్వంద్వ శివద్వీపారామ మధ్యస్థ 
మండితంబైన రెడ్డిపోలవరంబున స్చరనివాస మేర్పరచుకొని, 
వెదవేదాంగనిష్టాతులు, సాహితీ పరమేశ్వరులు, లౌకిక రాజ్య 
పాలనా ధురంధరులునైన పోలవర జమిందారులకు ఆప్పుండై 
వ్యవహరింప దొడంగె. 


ఆ నాగయ్యకు అమ్మన్నయను కుమారుండును, ఒక 
కుమార్తయు గలుగ, అందు అమ్మన్న బహుపురాణ 
వేదవేదాంగ పారంగతుండై (గామంబున పేరెన్నిక గాంచి 
యుక్తవయస్కు౦ డైనంత తండి తగిన వధువును కొనితెచ్చి 


వివాహంబు జరిపెంచె. 


ఇ నివాసుడయ్య్యను 

ఇమ్మను పెండ్లియాడి లక్షణ మొప్పన్‌, 
ఆ క్షాసురు డమ్మన శ్రీ 

లక్షి ్మ ధవుడైన విష్టు లక్షణ మబ్బన్‌. 


లక్షీ 
లక్ష 


అన్నదమ్ములు లనట్టి అమ్మనకును 
చక్క నైనట్టి పు[తుల నాధ్వి కయి, 
నిద్దర ధరప్రసద్ధులు సిద్ధయశులు 
అన్నరామయ్య తమ్ముడమ్మన్న యనగ. 
15 


వ।!। 


కం!!! 


ఊఆ|| 


శ్రస్యపువు 


రామయాహ్యయుండు తరుణ వయస్కుండైనంత, మెడూరు 
వంశసంజాతుండైన వ్యాసుల కుమార్తె బుచ్చమాంబతో 
వివాహ నిశ్సయంబు జరుగ, 


ముచ్చటగా రామయ్యకు 

బుచ్చమ్మకు పండిచేస బుధహితబంధుల్‌ 
నిచ్చలు గౌరిశుల వల 

పచ్చగ వర్థిల్లుడంచు వాఖించి రొగిన్‌. 


అచ్చపు మెడిముద్ద అనుహారపు ఒప్పులకుప్ప భర్తకున్‌ 
నచ్చిన రీతిలో మెలగు నాతిశిరోమణి రోజురోజునన్‌ 
వచ్చె (బాహ్మణోత్తముల భక్తిని గొల్పాడి పుణ్యసాధ్వి. ఆ 
బుచ్చమ సీత బోలు పరిపూత విశిష్ట చరిత కాదొకో. 


హరితస గో(త వర్ధనుడు, ఆత్మ విచారణ తత్త్వవెత్తు భా 
సురవర పండితోత్తముడు, సూరిజనా(శిత ధర్తయున్‌, రమా 
వరద పదారవిందయుగ వందన నిరుడు, వము వంశ సా 
గరశశి రామయాహ్యాయుని ఖ్యాతిని నౌెన్నగ సాధ్యమే యిలన్‌. 
19 


ఆ||వ!! 


భీమశంకరం | 


ఆజానుబాహుండు, అతిసౌమ్యవంతుండు 
విజ్ఞానతెజుండు,  విమలయశుడు 

బహు పురాణజ్ఞాండు, బబహ్మ్మత్వ రూపుండు 
ఐద్యా (పపూర్ణుండు, వేదవిదుడు 

కఎలతత్త్య ఏభవుండు, కవితా (ప్రకాండుండు 
కఐజన  మితుండు, కర్మయోగి 

వ్యాఖ్యాన చతురుండు, ఎఖ్యాత తర్కుండు 
హాన్యాంతరంగుండు, లాస్యమూర్తి 

ఎకసంత కవన హేలా విహారుండు 

పోలవర పురవర భూరియశుడు 

న్యాయవాద వృత్తి నమ్ముక వర్తించి 

రామయాహ్యయుండు రహాని మనియా. 


ఆఎఐధంబున 21 


ముత్తాత అమ్మన్న మూర్తీభవించిన 

వేద శాస్తం పురాణ విశ్వవేది 
రామయ్య మాతాత రఘురాము భక్తుండు 

సంస్కృతాంధ కఐత్వ సరసవఐదుడు 
అమ్మన్న వ్యాసుండు అనుగు లక్షీ పతి 

ఆతని వుతులు అధికయశులు 
కామశ్వరిదెవి కనకమహోాలక్ష్మై 

మా యత్త లిద్దరు మానధనలు 


తే! |నగీ!।| 


వ!। 


శ్చా| | 


తే! |గీ|| 


వ్యాసమూర్తి నా తండి విఖ్యాత క్‌ర్తి 
హూణ విద్యల నెర్చిన జాణయతడు, 
చూడముచ్చట గొల్పడి సుందరుండు 
భ[దు డాజానుబాహుండు పసిడి గిండి. 


తనకు రెండవ కుమారుండు జననమంద రామయ్యగారు, 


విద్యల్లోక విశిష్ట విశుతి మహావిజ్ఞాన సంస్తవ్య సం 
పద్విఖ్యాతుడు, వేదభాగ కృత సంభావ్యుండు, సంయామ సం 
ద్విజ్ఞప్తి పురాణ (గంథరచనా సంస్కార సంధాత, కృ 
బట్వైపాయను నర్ధి దల్చి, యిడె తన్నామంబు వ్యాసుండనన్‌. 


గ 


gps 


జీమూత సంఘంబు చిమ్మ రెగిన రూపు 

కాంచన కమనీయ కాయమయ్యు 
జీర్ణకాటీన సంసేవితంబౌ మేను 

పాశ్చాత్య పరిధాన వాసమయ్యు 
బహు పురాణ రచనా పాటవంబీనాడు 

హూణ భామార్దన వ్యూహమయ్యె 
వైవాహికేతర వనితా సంపర్కంబు 

ఐక పత్నీత్వ మై ఎరుపడియె 
చిలుక కాదది చిలుకల కొలికి భార్య, 
అడవ కాదది ఉనికి హర్మ్య్యంబు గాని, 
వ్యాస భగవానుడీ వేమువారి యింట 
జనన మందంగ బుచ్చమ్మ సాధ్యికపుడు. 25 


తె|1గీ!! 


త||గీ]!! 


వ! 


నార్జక నామధెయుండైన వ్యాసవ మూర్తి 


'ఎలిమెంటరీ' విద్య నలవోకగా నేర్చె 


గ 


పోలవరాన బుభుత్శ తొడ 


ఈం 


ఎలో 


'హాస్కూలు' వాఠంబు అతి లాఘవలబును 
నరనాపురంబున గరచె నతడు 

'కాలేజి చదువులు కడు [శద నీడేర్చె 
రాజమహాం[దవరంబు నందు 

ఆ కాలమందున ఆంగ్రంబు నరుగుట 
ఆం[ధదెశంబందు ఆరుతు- రాగ 

'హెష్టరీ తోడ 'బి య్యే యు కష్టమైన 

దాను సాధించి ధిషణుడై ధైర్య మూణ, 

తలుగు హూణ భాషల యందు అలఘు క్ర్‌ర్తి 


[ప్రతిభ యింటను బైటను (పబలౌ నతడు 


ఈ ఎఐధంబున దినదిన విద్యా (ప్రవర్దమానుండైన కుమారుని 
గాంచి రామయ నఅరంతరానంద స్వందిత ప రాదయుండై, 


యౌవన వయస్సు డైనట్టి వ్యాసమూర్తి 
పెండ్లి జరిపింపగా కోరి (పతి మరయ 
తండి తగు సంబంధములను తగిన కన్య 
కొరకు ఆం|ధదెశంబంత తరచి వదక. 


ఆ సందర్భంబున, 30 


al 


రస[సువు 


నాబాత్య సా(మాజ్య సర్వంసపహో చక 

మేయూరు చేకొని యేలుచుండె 
సంగీత సరసజ్ఞ సంకీర్ణ సంపద 

నేయూరు స్థాబంచ యగయుచుండె 
వేదవేదాంగ కోవిదుల కాశయ మిచ్చి 

యేయూరు పృథిని ఎన్నికెక్కె 
ఆంగ్రభాషా బోధనాధ్యయన సమాఖ్య 

నేయూరు సాధించి ఎంపికయ్యె 
కళల కాణాచి, సిరులకు కల్పతరువు 
శిల్ప కుట్టిమారామ సంసేవితమ్ము 
వెలయ వూసపాడాజన్య విమల కీర్తి 
విజయనగరంబు తెలుగు దేవేరి సమము. 31 


ముత్యాల సరులతో మురిపించు సిరులతో 
హవణించు గురజాడ అడుగుజాడ, 
హరికథా [పప్ర్మక్రియల్‌ అభినయ కీర్తనల్‌ 
ఠవణించు అజ్జాడ ఠాయి ఠీవి, 
సంగీత సరకట్లు సవరించి రమణయ్య 
రవణించు వణాతరంగ తతులు, 
ఆవమ్నాయ శబ్దముల్‌ అనుపమ సంహితల్‌ 
రవళించు అవధాని లక్ష్యసిద్ధి. 
తర్కకోవిదుడు తాతా సుబ్బరాయుండు 
[ప్రవచించు సంస్కృత రసిత సరళి, 
కుస్తల గరిడీలు కుస్తరించిన జోదు 
కోడి రామ్మూర్తి వెంటాడు కీర్తి, 


తే! |గీ!! 


త| (గీ! 


వ!!! 


భీమశంకరం 11 


తెలుగు నాటను జాతి నుత్తేజ పరుప 
తెలుగు సంస్కృతి [ప్రజలలో వెలుగు నింప 
విజయనగరంబు కళలకు ధ్వజము నెత్తి 
విజయ దుందుభి (మోగించు వెళ యదియె. 


అట్టి విజయనగర పురివరంబున, 


పరదేశి పుతుండు పరమ పవితుండు 

పరిపూత చరితుండు పరిణతుండు 
పరమేశ భక్తుండు పరమేప్టై విజ్ఞాండు 

పరతత్త్వ వేద్యుండు పరమశుభుడు 
పరివాల దక్షుండు పరితృప్త చక్షుండు 

పరితోష వంతుండు (పౌఢవరుడు 
పరిజన రక్షుండు పరిపంథి గిక్షుండు 

పరమత సహనుండు [పగతిపథుడు 
విజయనగర మహారాజ ఎవశ్వసతుడు, 
ఆంతరంగిక కార్య నిర్యంత్రణుండు 
ధన్య యనమం|[డ వార్ది సుధాకరుండు 
(ప్రజ్ఞ నారాయణుండు నారాయణుండు. 34 


ఆ ధీమంతుండు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర 
మహారాజాంతరంగిక కార్యదర్శి య రాజ్యపరివాలనా 
దురంధరు డౌచు, తక్కుంగల సమయంబున మహారాజ 
కళాశాల యందు ఆంగ్లోపాధ్యాయుండై అనెక శిష్య 
పరంపరల తన _ ఉపన్యాసంబులతో  నుత్రెజితులంజేసె. 


రస్మసువు 


ఆ మేధావి విద్యాంసుడే గాక కవిపుంగవుడై. ఆంధ్రాంగ్ల 
భావా సారస్యతవ్యాప్పకి కృ చత ఆంగంబున 'ది 
పారిజాత. =. అవ్‌ బ్రాసమ్‌' అను పొత్తంబును, తెలుగున 
'అడవి మల్లెలు' అను ఖండ కావ్యంబును, 'స్వర్ణ ఛూతమ'ను 
నాటకంబును, 'రూపలి' యను చారిత్రాత్మక నవలను రచించ. 
ఆనాడు తెలుగులో మాతాచందస్సున పద్యంబులల్లుట ఒక 
నూతన (ప్రక్రియగా రూపొంద, ఇట్టి అధునాతన బంధంబున 
సంప్రదాయ ఛందంబున, రెండింట కవిత్వంబు నాగింప 
కలిగిన దిట్ట. తర్కవ్యాఖ్యాన చతురుండు గావున, శ్రీ 
దువ్వూరి రామిరెడ్డి రచించిన 'వనకుమారి' పొత్తంబును 
పరిష్కరించి. ఆయన  కృతజ్ఞతలం గొనియె. ఆనాడు 
విజయనగర సాబాత్య సబద్దాంతుల నారథ్యంబున తెలుగు 
పద్య గద్య కవిత్వంబు లోనైన విప్లవాత్మక చైతన్య స్పందన 
పథంబున శ్రీ గురజాడ అప్పారావు పంతులుకు సహచరుడై 
పురోగమించిన యుగపురుషులలో నొకడె పేరుగాంచె. 
35 

నారాయణాఖ్యుండు నారాయణుని బోలా 

శోభించి పెండ్లాడె సుబ్బలక్ష్మి 
వారికి కలిగిరి వరలబ్బ ఎభవాన 

మువ్వురు సుతులు (తిమూర్తు లట్లు 
పరమెశ్యరుడు, వేంకట రమణమూర్తియు, 

సాంబశివుండును సమ్మదమున 
ఆర్వురు పు(త్రికల్‌ అల సరస్వతి, లక్ష్మి 

కాంత, కామెశ్వరి, కలికి పార్వ 


wy 


ఒవు శం కరల ] 


ఆ||వె!! తియును, దుర్గ, సత త్రిభువన సౌందర్య 


ఆ||వ|! 


వ|!| 


సతులు, మానధనలు, శాంతగుణలు 
వినయ ఖనులు, స్వైర విదుషమణులు వారు 
సార నామధేయ చతుర లగుచు 


వాసిగ యనమండ వారి (పథమ పుతి 

ధీరయగు సరస్యతి యను దాని 

ఉప్పులూరి వారి ఉత్కష్ట ధిషణుండు 

భీమశంకరుండు పెండి యాడె 37 


రెండవ కుమార్తె అయిన లక్షీ కాంత దినదిన ప్రవర్దమానమై 
ఐద్యాసరస్యతియి అభినవ రతియై రూపొంది తందీకత్యంత 
[ప్రియ సంతానమైనంత, ఆతడి సుగుణ ఖనికి, అపరూప 
సౌందర్యవతికి, బాలవిద్యాధరికి ఆదర్శవరుని కొరకు మంత 
నంబులు జరిపెంచి పోలవర  [గగామమందున్న వము వంశ 
రాకాశంశాకుడైన వ్యాసమూర్తి తగినవాడన నిశ్చయించి, 
వరవధూ విక్షణ కార్య(కమంబు నర్ప్చాటు చేసినంత, పెండి 
కుమారుండైన తన రెండవ కుమారునితో రామయ్యయు, 
బుచ్చమాంబయు వఏజయనగరమున కరుదెంచి యనమం(డడ 
వారి సదనంబున సుఖాసినులై ఉన్నంత, పురం[ధీమణులు 
వధువుం కొని వచ్చిన సమయంబున, 


14 రసనువు 


el11వ!! పంచశరుడు ఎంచి పెంచిన మొలకలా 
నలువ కలువజిలుగు మలచినట్లు 
కలిమికలికి కొలిమి మేలిమి చిలుకలా 
వాణి బోణి పాణి వీణ రాణ. 


ఆ[!!వ!! వాలుగుచున్న బాలవిద్యా స్యరూపబణ 
సదనమందు చూచి ముదము నంది 
వ్యాసమూర్తి సుందరాకార మూర్తికి 
ఈడుజోడు కన్య యీమె యనుచు. 40 


ఆ!!వ!! రామయాహ్వయుండు రంజిల్ల మనమున 
విమల వినయశీల కమలన్నేత 
లక్ష్మికాంత నిచ్చి లగ్నంబు చేయగా 
సమ్మతించె నపుడు సంతనాన. 


వ! అంత బుచ్చమాంబ లక్ష్మకాంత కన్య దరిచేరి చుబుకంబు 
ముద్దాడి సంప్రదాయ బద్ధంబుగ _ నిట్లని (ప్రశ్నించె. 


బొ 


కావ్యంబు చదువుదే? గానంబు చేతువే? 

కవిత లాలాపింత కలికికొలికి? 
పూజలు జరుపుదే? పురహరు [మొక్కు దే? 

అతిథుల కొలుతువే హంసగమన? 
శాకంబు వండుదే? పాకంబు నేర్చితే? 

భక్షకంబు పచనింతె పంకజాక్షి? 
బట్టలు కుట్టుదే? పాదులు పెంచుదే? 


పద్దులు (వాయుదే పల్లవాం(భు? 


భీమశంకరం 15 


త||గ!| ఇంటి పను లన్ని శ్రద్ధ నిడేర్చగలవె? 


వ!|| 


కం!! 


“|| 


తే॥||గీ!|| 


పుట్టినింటి మర్యాదను పుణకరింతె? 
అత్తమామల (పేమతో నాదుకొందె? 
మగని కనుకూల వృత్తిని మసల గలవె? 


అని అడిగి తగు సమాధానంబుల నంది బుచ్చమ్మ భర్తకు 
తన సుముఖత్యంబును తెలియజేయ, పెండ్లి పెద్దలు 
లాంఛనాది వ్యవహారంబులు చర్చించి దైవజ్ఞులచే 
ముహూర్తంబు శుద్ధిపరపించి కొన్ని దినంబులలో అంగరంగ 


వైభవంబుగ కళ్యాణంబు జరిపంప, 


నికిత ధనుడౌ రాముడు 

ఆ క్షితికన్యను వివాహమాడిన రీతిన్‌; 
అక్షయ్యంబుగ వ్యాసుడు 

దక్షత లక్షి గళమున తాళింగట్టెన్‌. 


మంగళ తూర్యఘోషములు మానుగ(మాయ, సుమంగళాంగనల్‌ 
మంగళ హారతుల్‌ మధుర మంజుల మార్దవ సుస్యరాన పా 
డం, గణనియమై వినబడంగ పురోహిత వేదమం[తముల్‌ 
రంగుల మి[శమై మనసు రంజిల చేసె ముహూర్తకాలమున్‌. 


భవుని సామేను పార్యతిభామ బోలె 

రెండు దేహంబు లయ్యును వృత్తి యొకటె 

వ్యాసమూర్తికి లక్ష్మి ఆవాస మగుట 

వ్యాసనారాయణుండౌచు వాసి కెక్కె. 47 


ఆ!|వె!! వ్యాసమూర్తి బహుళ పాండితీ (పతిభలు 


వ!।| 


దొరతనమ్ము వారి కరుక రాగ, 
చేసినారు 'సబ్‌ రిజిష్ట్రారు'గా వాని 
(బతుకు తెరువు కంత బరువు తగ్గ. 48 


ఈ విధంబున నూతన జీవన యాత సాగించుచు సంసార 
సుఖంబుల ననుభవించుచు కలతలు లేక కాపురంబు 
చేయుచున్న దంపతులకు చాలకాలము సంతాన (ప్రాప్తి 
కలుగక విచారంబావహాంప, దైవజ్ఞులను సంప్రదించ, పెద్దల 
ఆలోచనంబున పెక్కు దేవళంబులు దర్శించి, వివిధ 
తీర్థయాత్రలు సేవించి, ఛప్పన్న (వతంబు లాచరించి 
ఫలితంబు కానకున్న దెవయోగంబున ఉప్పులూరి గణపతి 
శాస్త్రి అను వేదవిదుండైన మహనీయుండు దక్షారామ 
మేగుండని సూచించిన, లక్ష్మీకాంతమ్మ త్యరితగతిని 
ముహూర్తంబు నిశ్చయించి అచటికేగి శ్రీమాణిక్యాంబా 
సహితుండైన భీమేశ్వరుని సన్నిధానంబున నలుబది రోజులు 
నిరాహారంబుగ తపంబాచరించి భీమ మండలంబుననున్న 
సకల పుణ్య క్షేత్రంబుల, దేవతా మూర్తుల సేవించి, 
స్యప్నంబున భీమెశ్వరాశీర్వాదంబు నంది, యింటికి తిరిగి 
వచ్చిన కొలది కాలంబునకే గర్భవతి అయి, 
నవమాసంబులు నిండిన, నన్ను సుఖ(పసవంబు నొందె. ఆ 
పుణ్య దంపతుల కట్లు నేను ఖీమెశ్వర వరపసాదిగ 
జన్మించితి. 


తే! |గీ!| 


భీమశంకరం 17 


నాకు జన్మ (ప్రసాదించిన నా తల్లి చిన్నతనము నుండి 
తెలుగు నాహాత్యము నందు (పియత్యంబు కలిగి, 
విదుషమణియి, కవయిత్రి యయ్యు. మహాభారత రచయిత 
తిక్కన అభిమానంబున ఆయన నెన్నుచు పద్యములు 
రబంచె. చిన్మయాకారుని విశ్వేశ్వరుని స్తుతించుచు. ద్విపద 
ఖండికయు, గాంధారి వ్యక్తిత్వముపై వచన విమర్శనా 
వ్యాసంబును, తల్లి (పమకు నిదర్శనంబుగ కుక్కుట గృ(ధ 
సంఘర్షణ యను గీతికయు నా దృష్బకి వచ్చిన రచనలు. 
నా మాతృదేవి 49 


అక్షరంబులు దిద్దు శిక్షణ సమయాన 
పసిపాప వల్లించె పద్యతతిని 
పాఠశాలను నేర్పు పాఠంబు పట్టున 
బాలిక అల్లెను పద్యకవిత 
యౌవనంబబ్బగా అత్యంత భక్తితో 
రమణి చర్చించె పురాణరాశి 
కల్యాణమైనంత కాంతుని సేవలో 
వఐ(శాంతి యందు కవిత్వ మల్ల 
గృహణ యె కొల గౌరిశు కృత్తివాసు 
రక్తి సంసార మాధుర్య రసము (గోలి, 
భక్తి వెదాంత విజ్ఞాన పథము చేరి, 
కర్మ యోగినియి లక్షి కాంత మనియి. 


వ!||। 


తే! |గీ!! 


కం||! 


కం! | 


అ 


రససువు 


ఆ విధంబున ఇరుపక్కల పితృదేవతలు విద్వత్కుటుంబికులు 


రాగా, 


అట్టి వంశంబు లందున వ్యాసమూర్తి 
లక్షి ఇకాంతల దాంపత్య అబ్బసుతుడ, 
భీమశంకరాఖ్యుండను పుతిపరుడ 
అమరగురు సమ విబుధ విద్యాశయుండ. 


సంభవలక్షీ ్మ విభవుడ 

పుంభావ సరస్వతీ (పపూర్ణయశుండన్‌; 
జృంభిత (ప్రజ్ఞా పరుడను 

సంభావిత శంభుపాద సం(గితచరుడన్‌. 


శోభిత రచనా నిపుణుడ 

భూభౌతిక నూత్నశాస్త) మూలస్టపతిన్‌ 

స్వాభావిక సహజగురుడ 

ప్రాభావిత శిష్యకోటి పరివేష్టుండన్‌. 54 


[దాక్షార భీమేశు దయచేత పుట్టితి 

మాయమ్మ తపముల మహామ వలన 
అఖిల విద్యల నేర్చి నిఖిల శాస్తంంబుల 

భూభౌతికంబున (పోడ నగుచు 
ఆచార్య వృత్తిలో నధిక మాన్యత లంది 

ఎజ్జాన రంగాన ఎనుతి కెక్కి 
భూశాస్త్ర విస్తృత బోధన(గంథాల 

ప్రచురించినాడను (ప్రజ్ఞ మీర 


తే! గీ!!! 


తే! !గీ!!| 


తే! |గీ!| 


ఆ!|వ!|! 


భీమశంకరం 19 


అన్నపూర్ణకు పేరైన అతివతోడ 

పు[తపు[,తికా దౌహా[త పాతు లసగ, 
శివుని ఆశిసుఫలమున చింత లేక 
ఆయురారోగ్య సంపద లనుభఎంతు. 


వృత్తి ఉద్యోగ మార్గంబు విడిచిపెట్టి 
షష్టిపూర్తితో లౌక్యంబు చాలు ననుచు, 
అంటిముట్టని రితిని యింట నుండి 
తెలుగు సాటాత్య పథమున మెలగ దలచి. 


భావి పురాత నాద్యతన భవ్యచరితుల సత్కవీందులన్‌ 
దీవన చేయుచున్‌ వరుసతీరున (మొక్కుచు గౌరవించుచున్‌ 
భావ కవిత్వతత్త్య పదబంధ వినూత్న పథంబునందు, నా 
జీవిత శేషమున్‌ తెలుగు సేవకు అంకిత మౌచు కొల్చదన్‌. 


ఎ. కృతి లక్షణ లక్ష్యములు. 


భక్తి పితృదేవతల పెన పరిఢవిల్ల 
మాతృభాషయె అభిమాన పాత్రమగుట; 
గురుల వృద్ధిని తెలియగ కోరి గల్గి 
వంశకథలను తెలుగున వాయదలచి. 


వేమువారి చరిత వినబుద్ధి పుట్టంగ 

తిరిగినాడ నెన్నొ తెరువులందు, 

అడిగినాడ చేరి అందందు వృద్ధుల 

పూర్తి భావ మేది బోధపడదు. 59 


20 


ఆ|1|1వెl! 


ఆ||వ!! 


వ।|। 


ఆ| |వె|! 


కం|| 


వ! 


రస్మసువు 


సూతసిద్దమైన సూచనల్‌ వినిపించె 
అల్లు వాడవాని పొల్లుదిసి 

కొంత యూహతోడ కొంతగా కల్పనల్‌ 
ముడివడుచు బహుజన మోదమెసగ. 


విస్తరంబు గాని పుస్తకం బష్టమౌ 

రసిక జనుల కెపుడు రక్తి గొలుపు; 

వలుద కాయ మున్న వలతి కన్నను మిన్న 
మెరుపుతీగ బోలు మెలత గాదె. 


ఈ కతంబున, 


వంశచరిత లోని అంశంబు లన్నింటి 
విలుగాదు [వాయ విపులమగుట; 
ముఖ్యమైన కథల ముచ్చటించద కొన్ని 
భావితరము కొరకు భదపరతు. 


కావ్యము (వాయగ బూనను 

సవ్యముగా పద్యరచన సాగుటె చాలున్‌, 
(శావ్య వచఃసంకలనము 

నవ్యకథా కథనశైలి నా లక్షరంబా. 


అయినను, ఐద్యార్ధి నై గురుముఖంబున భావాధ్యయనంబు 
చేయని వినీతుండను గావున, 65 


కం! |! 


కంl! 


కం|| 


కంl!| 


కంl! 


భీమశంకరం 21 


భాషాజ్ఞానము స్వలుము 

ఆషామాషేగ పదము లల్లుటె తప్పన్‌, 
ఈషణ్మాత్రము కృషియు జి 

గీషకు దోడై రచనకు కృత్యత కలిగెన్‌. 


అస్తవ్యస్తపు పదములు 

పుస్తకములు చదివి విన్న పుష్టియె తక్కన్‌, 
కాస్తెన శాస్త్రం పద్ధతి 

మస్తిష్కము లోన నాస్తి మానుగ చెప్పన్‌. 


ఛందము భంగము చెందును 

అందందున యతులు [వాస లతుకవు ససెగా 
ఛాందసుల డెంద మదరగ 

అందముగా పద్య మొప్ప అల్లినపట్లన్‌. 


వ్యాకరణ కరణ మారణ 

భీకర నిస్పార ఘోర బీభత్సమునన్‌ 
దూకక, మధుర సుధారస 

సాకలిత విశిష్ట భావ శబ్దార్థగతిన్‌. 


చెప్పెద వినుటకు సాంపుగ 

కుప్పెద రస నిర్హరులను గుంభన తోడన్‌, 

కప్పద చదువరి హృదయము 

ఒప్పుగ జ్యోత్స్నా లహరుల నోజ[పభలన్‌. 70 


22 


కం!!! 


కం||! 


కం|| 


ఊ|| 


మెండుగ కదభిపాకము 

దండిగ మృదుమధుర మైన దాక్షారసమున్‌, 
కొండొకచో సంస్కృత పద 

ఖండ సమికృత సమాస కల్పన తోడన్‌. 


పద్యంబుల్‌ రచియింతును 
ఆద్యంతంబును మృదుమధురామృతధారా 
హృద్యంబై, కఐజన నై 

వేద్యంబై, పాఠకవర వేద్యం బనగన్‌. 


విఐధములౌోొ ఛందంబుల 

నవసరమగు భంగి నుడివి అతిరమ్యముగా 
కబఐతా కన్యకు కూర్తును 

నవనవ. శొటాయమాన ననవిభ భూషత్‌. 


బమ్మెర పోతరాజ కృత భాగవతాది మహాపురాణముల్‌ 
అమ్మల కెల్ల యమ్మ జనకాత్మజ రామకథా (పపంచమున్‌ 
గుమ్మను పద్యపుష్పముల గుచ్చము తిక్కన భారతము, ని 
త్యమ్మును నోట నాశువుగ ఆలతి చేసెడి అమ్మమూలమైై. 


చిన్నతనానె పద్యములు చేరుకు పోయెను మేధ లోనికిన్‌ 

విన్నవి విన్నయట్లు వినువీథులనుండి సుశబ్ద సంగతుల్‌ 

వెన్నడిగొంచు ఏనులకు విందు పసందులు చేయ, వానినే 

నెన్నుచు ఆత్మయందు స్మరియించుచు నుందును మాతృదత్తముల్‌. 
75 


ఉ||! 


ఉ||! 


ఊఉ!!! 


భీమశంకరం 23 


నారస సంప్రదాయ సరసాక్షర మాలికలన్‌ సరస్వతీ 

నీరజ 'బాదయుగ్మ మున నెయ్య మొనర్ప నలంకరించి, క్ష్‌ 
రారగ నాంధధభాష మకరంద తరంగ నిరంతరంబు శ్రీ 

మిరగ పద్యముల్‌ నుడివి మించిన మాతృ బుణమ్మూ తీర్చెదన్‌. 


ఆగని భావ వేగ హృదయాంతర వేదన శబరూపమై 
వాగనుశాసనస్పురణ వర్ణవిశిష్టత నొంద పద్యముల్‌ 
(పోగులు పోతు, సౌరభ విప్రుల పయోజ పరాగ మాధురీ 
రాగ విలాసమై రసికరాజమనోహరమై చెలంగగన్‌. 


మల్లెల జల్లు వోలె, మది మత్తుగ ర్వుల్లను రితి, నిర్లరీ 

వల్లకి యట్లు, పూవలుతు భల్లము భాతి, మరంద పూర సం 
ఫుల్ల సరోజ లీల. స్యరపూరిత మానస రాగ మట్టు, న 
నల్లద పద్యముల్‌, సరసమౌ నవలా పరిరంభమా యనన్‌. 


ఉన్నది ఉన్నయట్లుగ ననుక్త దిగంబర గీత లల్లినన్‌ 

కన్నది కన్నులన్‌ వచన గాథలు చెప్ప కవిత్వమౌనె, ల! 

మున్నది రక్తి గొల్బ, మదనోత్సవహేలలు, (తాగుబోతులున్‌ 

అన్నము లేని పేదజను, లార్హులు, ధూర్తులు, వ్యాధిబాధితుల్‌. 
79 


24 


ఉత్పలమాల మాలిక || 


ఉ||! 


స్తా] | 


ఆ||!వ!! 


అన్న యిదేటిమాట! అలుసైనది అందము చిందు ఆంధ భా 
షోన్నతి, మిన్నుముట్టిన మనోజ్ఞ కళాచతురత్వ సంస్కృతిన్‌ 
వెన్నెల కాయ జేసెడి కవిత్వ పటుత్వ మహత్వ తత్త్వ మె 
దన్న! దిగంబరించిన ననర్ద విహంగ విహారమందు! ఎ 
మున్నది గర్వకారణ మహో! పునరుక్తి జుగుప దక్క, యే 
తెన్నున సాహితీ(పయుల తీర్పుకు నిల్చు! ప్రభూత భావమా! 
సన్నుత కావ్యవస్తువ! రసంబు, నలంకృతి, శైలి యర సం 
పన్నమ! శబ్ద నిర్మిత సువర్ణ మనోజ్ఞ విశిష్ట శిల్పమా!, 


భావము శబ్దమున్‌ రసము ,[పాభవరితిని మేళవించి, ఛం 
దో విధి రాగరంజిత సుధోక్తు లలంకరణంబు చెసి, స్వా 
భావిక వాగ్విలాస సుమవాసన జల్లి కబత్య మల్ల, ఆం 
(ధావని సాహితీ రసిక రాజ్యరమా రమణత్య మబ్బదే! 


సావిణా వరభామిని పదలసత్‌ సంగీత సాహిత్యముల్‌ 
భావో[దెక పరంపరా విభవ వాగ్‌ భాగీరథీ మాధురీ 

రావంబా మది నింప తన్మయ రస (ప్రహ్లాద గాత్రుండనై 
(మోవింతుని పదలాస్యగుంభితరుచుల్‌ మోద [పప్రమోదంబుగన్‌. 


ఆలకింపుడయ్య ఆం(ధ వాజ్ముయులార 

తెలుగు పద్యమందు తియ్యుదనము, 

రసము [గోలరండు రసికాగ వరులార 

చూసి కనుడు శోభ సూరి వరులు. 83 


భీమశంకరం 25 


ఆ|!|వె!! చదువ నోర్మి లేని సాహితీ (పియులార 


వ!!! 


చ! 


ఎన్నుకొనుడు పద్య మేది మొన, 
స్థాలమందు రుచికి చాలు నొక్క పులాక 
రచనయెన గాని పచనమైన. 


4. ఇష్టదేవతా |ప్రార్థనము. 


ఆని తలంచుచు, నాకవనవన (పసూన వితానానందేందిందిర, 
దరహాసముఖ (ప్రతిభా భాసుర, సాహెత్య సంగీత రసాస్వాదన 
(పపంచ సామాజ్య విభవ, భావాంతరంగ, భావనా తరంగ 
సంభవ, వనజభవు వధూటి వాణిని మున్ముందు తలంప 
నెంబ, 


బుడుతడు చేతిలో పలక పుల్లను (తిప్పుచు పిచ్చి బొమ్మలన్‌ 
వడివడి గీయునట్లు ఒక వావియు ధ్యేయము లేక పద్యముల్‌ 
నుడివెడి నన్ను చేత గొని నూతన మార్గము చూపినట్టి మేల్‌ 
పడతిని [పొఢభారతిని ప్రస్తుతి చేసద ప్రస్తరించెదన్‌. 


వీణా పుస్తకరమ్యపాణి, కవితా విన్యాస విస్తారిణ్‌ 
వేణీబంభర జృంభితాస్యరమణీ, వేదార్థ విశ్తేషిణీ 
వాణీ, నాదసుధామణీ, గుణమణీ, పాండిత్య సంధాయిని 
[ప్రాణాయామ విశేషిణీ, నిరత దివ్య జ్ఞాన సంతోషిణీ. 
87 


26 


మ।| | 


కంl| 


కం|| 


కం!!! 


రస్మసువు 


వరవక్తేంందు విశేష రూపరమణీ, వాగర్థ సంధాయిని, 
సరసాలోక విహారిణీ, (త్రిభువనీ, సాహెత్య సంచారిణ్‌, 
గిరిజా మంగళ దేవతా |పణయిసీ, గీర్వాణనాద ధ్వని, 
దరహాసామృతవర్షిణీ, సుకవితాధారా పయఃపానిని. 


వరవీణా మృదుపాణిని 

సురుచిర సారంగవేణి శోభిత వక్తంన్‌, 
సరిగమ పతనస:రసధుని 

వరరుచి కవితా మధురిమ పదనటమూర్తిన్‌. 


కొలుతును సతతము జిలిబిలి 

తెలుగుల పలుకుల లలనను (తికరణ శుద్ధిన్‌, 
మలతును చదువుల (బతుకును 

విలసిత మృదు మధుర కవన విశ్రుతికొరకై. 


శ్రీకరు భక్త శుభంకరు 

భీకర సంసార వార్ధి విజ్ఞత తోడన్‌ 
(పాకటముగ దాటంగా 

మోకరిలుదు శంకరు వరమాక్షార్థుడనై. 


సర్వలఘు ఆ!|వా!! 


ఒకదరి గిరిసుతయు, ఒకదరి నిభవిభు 
ముఖుడొనరగ సతతము శుభముల వి 
తరణ నొసగెడు భవు ధవుని ధవళగిరి 
నిలయు కొలుతు నెపుడు నియమనిరతి. 92 


శా|! 


కంl| 


శా|| 


కం!!! 


భీమశంకరం 27 


శంభోశంకర యంచు (పార్థనల నె సాష్టాంగినై శ్రీకరున్‌ 
శుంభత్కేళి భజించెదన్‌ శివుని నిశున్‌ వీరభ(దేశ్వరున్‌ 
దంభుండన్‌ జడుడన్‌ క్షమించి దయతో దాటించి రక్షింపగా 
సంభావించిన పాపకర్మఫల సంసారార్దవక్షేశమున్‌. 


కరుణన్‌ (బోవు మటంచు (మొక్కెద లసత్కారుణ్యధామంబుూ శం 
కరు పాదంబు మహేశ్వరీ ఘనపురస్కారంబు, మౌనింద హృ 
తృరసిజాంతర పూర్ణశాంతిసుఖ విస్తారంబు, లోక[త్రయీ 
భరణోద్యోగ పథంబు మత్‌ సతత సాభాగ్యాభిరామంబుగన్‌. 


బాలున్‌, సుబహ్మణ్యున్‌ 

పాలిత సురలోక సైన్య పాటవ శాలిన్‌, 
శీలిన్‌, (త్రిశూల ఖేలిన్‌ 

వాలి భజింతున్‌ మయూర వల్లీ సహిెతున్‌. 


సు[బహ్మణ్యుని నెన్నుదున్‌ నిరతమున్‌ శుద్దాంత రంగంబుతో 
సుబాహ్మణ్యున, యోగసిద్ధి భవమౌ సుజ్ఞాన సంజాత నా 
నాబహ్మాండ రహస్య తత్వ పరమానందానుసంధాన సా 
త్మ[బహ్మాస్మి వివేక భావపథ సిద్ధాంతార్థ సం ప్రాప్తికై. 


శంకరి సర్వశుభంకరి 

శంకర ముఖజా మరంద సంపత్కేలిన్‌, 

అంకిత భక్తవశంకరి 

సంకటహారిన్‌ భవాని శర్వాణి శివన్‌. 97 


28 


తే! |గీ!! 


శ్ఞా|| 


ఆనందార్గవరూపిణీ! శుభకరీ! ఐశ్వర్య సంధాయిని! 
గానాలోల సుమాళిని! జయకరీ! కారుణ్య పాథోనిధి! 
నానాలోక సహేతు కల్పనకరిీ! నాగేశ్వరీ! ఈశ్వరీ! 
జ్ఞానాజ్ఞాన విభేద పాటనకరీ! జ్ఞానాంబికా శాంభవి! 


అర్ద మ్రైతివి నవు అ ర్లేందుధరునకు 
నిగమార్దమైతివి నిఖిల భువికి, 
శ్రీచక్ర రాజాన తతపొంద వపియరటి 
బుషవరేణ్యుల యోగదృషప్టివైతి, 
తిగుణాత్మ కంబౌచు సృష్ట బతి లయల 
జగము లలెడి జగన్మాతవైతి. 
సింహవాహన మెక్కి చెండాడి దనుజుల 
సకల సజ్ఞనలోక సాఖ్యమైతి, 
నిన్ను నమ్మిన వారిని నెమ్మనమున 
అన్నపూర్ణవై సంతృప్త నాదరింతు, 
సకల సాభాగ్య భాగ్యంబు సంతరించి 
ఆయురారోగ్య సంతోష దాయి వయితి. 


శ్రీసూక్తంబు పఠించి కొల్పెద శుభశ్రీశక్తి ఏఠంబు, ల 
క్షీ సామ్రాజ్య చతుర్దిశా వలయ సుశేయాధివాసంబు, అ 
సత్‌ సౌభాగ్య ఏశిష్ట పుణ్యఫల సాక్షాత్మారధామంబు, నా 
నాసూనాగరు ధూప దీప తతులన్‌ నైవద్య సంపత్తులన్‌. 

100 


క౦0!! 


కం! 


ళం! | 


జం! | 


వ! 


భీమశం కరం 29 


మంగళ సర్వశుభంగళ 

సంగమ మురహర సరసిజ షట్పద రామన్‌; 
రంగ ద్వైభవశృంగన్‌ 

సాంగోపాంగంబు (మొక్కి సన్నుతి చేతున్‌. 


కొండను చిటికిన [వేలున 

పండువగా నెత్తినట్టి పాండవ సఖుడున్‌; 
అండగ నుండును నాయెడ, 

మండిత కవితా విశేష మధువును చిలకన్‌. 


కరుణాలవాల కరివర 

వరదా! సురపూజిత మునివందిత చరణా! 
మురహర నిరుపమ శమగుణ 

చరితా! తిరుమల నివాస! సంపత్కరణా! 


రమణా! తిరుపతి వెంకట 

రమణా! కమలాసనాది రక్షక రమణా! 
రమణీయ రూప రంజక 

రమణా! రమణీ రమా సరసిజ (భమణా! 


దేవా! అవధరింపుము. 105 


* చతుర్విధ కందములు. వివరణ-1 చూడుడు. 


ఉ|| 


తే! |గీ!। 


ఏ. కథా [వారంభము. 


శ్రియుతమై మహావిభవ శీలత నొప్పడు భారతాన భ 
దాయితమైన దక్షిణ పథంబున ఆం|[ధము నా బరంగు శో 
భాయుత దేశ మొప్పు నతిభాసుర బూదప, శెల, నిర్హరి 
పయ తటాక పట్టణ నివశ్య నిశాన్త విలాస పంక్తితో. 


శ్రీకెల, దాక్షార, శ్రీకాళ లింగంబు 
అవతరించిన భూమి ఆంధ్రభూమి, 
శ్రీగౌతమి పెన్న కృష్ణవేణి తోయ 
సంఘంబు లాం(ధుల సంచితంబు, 
మంజీర నిక్యాణ శింజిని ప్రక్వాణ 
మంజిమా రవళుల మధువు తెలుగు, 
సరసాం[ధ్ర సంగీత సాహిత్య నాట్యముల్‌ 
మకరంద మాధురి మండితములు, 
విద్య విద్వత్తు విజ్ఞాన విలసనమ్ము 
శాస్త్ర సాంకేతిక సమజ్జ సంతరించి 
భారతావని (ప్రగతిలో భాగమగుచు, 
ఆంధ్ర సంస్కృతి సుందరి అందమొుప్పు. 107 


తే॥!గీ!!| 


త॥!గీ॥| 


భీమశంకరం 31 


వేద వేదాంగాది వివిధ శాస్తం పురాణ 

పారీణ వర్యులౌ ([బహ్మ విదులు 
సంగీత సాహిత్య సరసకళా రాజ 

పోషక ధుర్యులౌ భూమిపతులు 
దేశ విదేశ ప్రతీత వాణిజ్య సం 

ధాన వితరణులౌ ధనికవరులు 
భుజశక్తి ప్రభుభక్తి భూరక్తి తమభక్తి 

కడుకొని కదలాడు కర్షకతతి 
సుందరారామ గేహులు సుగుణ ఖనులు 
సహజసంపద చెన్నొంద సౌఖ్య మెసగ 
బల్ల పాపల తోడుత నుల మలర 
ఆం(ధ దేశంబులో నుందు రధిక యశులు. 


0) 


అందు గుంటూరు మండల మమరియుండు 

(పకృతి సౌందర్య సంపదల్‌ పల్లవింప, 

వివిధ సస్యాల సముదయ విమల పథము 

రెడ్డి రాజుల రమణేయ నృత్య సీమ. 109 


ఆం[ధ దేశమునందు అందాల నెరజాణ 
రతనాల విరిబోణి రాగతిలక 
తిక్కనార్యుని చేతి ఉక్కుఘంటిక ముక్కు 
కదను తొక్కిన నవ్య కవనస్‌మ 
శ్రీనాథ కవిరాజ శేముషి విభవమ్ము 
త్రీరమాడిన వాణి దివ్య పథము 
కృష్ణవేణీ పెన్న జృంభితోత్తుంగ త 
రంగ శృంగార మరంద హాళి 


32 


తె॥||గీ॥| 


ఆత||గీ!! 


న్దాా|| 


న్దా| | 


తెలుగు కిర్తికి నలుదెసల్‌ వెలుగు నిచ్చి 
జాతి సంస్కృతి వెదజల్లి ఖ్యాతి గూర్చి, 
వార్ధి వర్తక వ్యాపార వారధయ్యె, 

మహిత గుంటూరు నెల్లూరు మండలమ్ము. 


కలదు గుంటూరు ప్రాంతాన (గామ మొకటి 

పీతి వేమూ రటంచును పేరు వెలయ, 

శాంతి కాముక (ప్రస్థాన జనపదమ్ము, 

వేము వంశీయ పూర్వుల వీడు నిదియెగ 111 


6. వేము వంశావిర్భావ కథనము. 


వేమూరన్‌ నిగమాగమార్థరతులై వేదాంత తత్త్యజ్ఞాలై 
నీమంబొప్పుగ శాంభఏ జప తపోనిత్యాగ్నిహోత్రాళులై 
గామంబందున పెద్దలై గురువులై ఖామందులై ధిరులై 
వేమూరన్‌ గృహనామముం బడయుచున్‌ వేరీతులన్‌ వర్థిలన్‌, 


మెప్పుం గోరరు వేదశాస్త్ర ఘనులై మేధావులై పూర్ణులై 
తప్పుంబట్టక వారు కర్ణకులతో తారాడి సేద్యంబు నే 
రొప్పంగా జరిపించుచున్‌, సమతులై యుత్కృష్ట దానంబులన్‌ 
మెప్పుంబొంది దధీచి కర్ణులకు సామిప్యంబు సాధించినన్‌. 


* అనుబంధము-1 చూడుడు 


తే! |గీ!! 


తే!1గీ!! 


నా | 


ఆ||వా!! 


ద్వి! ! 


భీమశంకరం 33 


కలిబు, విద్యయు, ప్రఖ్యాతి కలిగి వారు 
కలత లేమియు లేక సుఖంబు నంది, 
పారవరులని పలువురు |పజలు కొలువ 
పెల్లపాపల తోడుత వృద్ధి బొంద. 


కల్ల కపటంబు లేని ఆ పల్లా లోన 

పుట్ట కలికాల మాహాత్మ పుట్ట కలన 
ముష్కరుల గుంపు చోరులు మోసగాళ్ళు 
దోపిడీ తోడ (బతికెడి దొంగ మూక. 


(కూరాత్ముల్‌ విషయేచ్చు లై అధములై [కోధస్వభావంబుతో 
వారంతన్‌ నరహంతల అధిక బీభత్సంబు కల్పింప, నా 
మారాకారుల కీడడంచి తగు సన్మార్గంబు పట్టింప నె 
వ్యారున్‌ లేరట, పౌర సంఘములు నవ్వాక్కయ్యె నిస్సారమై. 


కడుపు లోని చల్ల కదలక యుండగా 
(బతుకు వెళ్ల బుచ్చు బడుగు జనులు, 
దొంగ గుంపు వలన దోపిడీలు కలన 
చిత్తశాంతి తప్ప చింత జందె. 117 


దినదిన [కూరులై (త్రిమ్మరు లపుడు, 
కనికరమే లేక కర్షక జనుల, 
దొమ్మీలు చేసిరి దుర్చుద్ధి హెచ్చి 
నమ్మిన వారినే నట్టేట ముంచి 


34 


వాడు వీడని లేక వావైన లేక, 
వాడవాడను ఎంచి వదలకుండగను 


పాడుచేసిరి యిళ్లు పెశాచ వృత్తి 


బీడుచేసిరి యూరు బీభత్స మొంద 
మానభంగము లవమానముల్‌ పొంది 
మానవతు లపుడు మాటాడ లేక 
ఎవ్వరు రక్షింతు రెవ్యారు కాతు 
రెవ్వరు సరి వీరి కెవ్యరు వీరు. 
లంచును [గామస్థు లందరు గూడి 
చంచల హృదయులై మించిన భీతి 
వేమారు దలబోసి వెరవేది లేక 
వేమూరి వారిని వేవేగ చేరి 
రక్షింపుడీ స్వామి రక్షింపుడయ్య 
శిక్షించి [కూరులన్‌ శీఘ్రమే నేడు 
పాపాల భైరవ కోపాల నుండి 
కాపాడుడీ మమ్ము కర్తవ్య మెరిగి; 
అని యిట్లు (ప్రజ లెల్ల అర్థించి నంత 


విని వారి యిక్కట్లు కసికారమంది 


ఊరి పెద్దల నంత నొకచోట చేర్చి 
వేరువేరున వారి వెరవులాలించి 
పిలిపించె నప్పుడు వేమూరి పెద్ద 
బలిసి బరితెగిన బందిపోటులను 


పంచాయితి సెట్టి మంచిగా చెప్పి 


సంజాయిషీ కోరి సరియిన దారి 


భీమశంకరం 35 


నడిపింపగా చేసి నయమున వారి 
జడిపించి జరిమాన జప చేయింప 
పలిపంప రానట్టి పండారి దండ్ల 
పలువురూ చర్చించి పరికించి చూచి 
వెలివెసి రప్పుడు వెడలి పొమ్మనిరి 
చెలికాండతో గూడ శీఘ్రంబు గాను 
వదలి పోవలయు నీ పల్లెను వీడి 
ఎదురు లేదింక ఈ ఏర్పాటు కన్న 
పెద్దయ్య ఆజ్ఞను వెంటనే జరుప 
పెద్ద లందరు పంప పేటలో నున్న 
పాలికాపులు పోయి బంటులై నిలువ 
తలవరులంతలో తలపాక చుట్టి 

చేతి కర్రల నెత్తి, మూతి మీసాల 

భీతి పుట్టెడు రీతి (పతితో త్రిప్పి 
ఫిండారి దండుల పికపిక చేసి 
పొండంచు వారిని పొలిమేర దాట 
వేమూరు వెడలించి వెళ్లగా చేసి 
వేమారు వారించి వెడలి వచ్చినను, 
కోపమ్ముతో వారు తాపమ్ము నంది 
"బాపనాయన చెప్ప భయ మందినారె 
చూపెద మిదె చేసి చోద్యంబు గనుడు 
రేపు తిరగకనే మాపు చేసెదము 
వేమూరి వారిని వేరు వేరుగను 
యముని పట్టంబున కతిథులం జేసి 

ఆ యింటి పేరును హతమార్చి. మేము 


36 


ఉ!! 


కం0!! 


ఉ|| 


రస్మసువు 


ఈ యూరు నేలెద మెవ్య 'రేమనిన 

ఆ యాస్తి నంతనూ అనుభవించెదము 

చేయుడు మీరెల్ల చేతైనయట్లు'' 

అంచు నా రాత్రి వారందరు గూడి 

మించు మాత్సర్యంబు మెరవడి పడగ 

అవమాన మానస వ్యవసాయు లగుచు 

అవని కంపించంగ నధిక రోషమున. 118 


7. వము వంశ పూర్వికులైన వెమూరి 


కుటుంబము హత్య చవెయబడుట. 


రక్కసు లట్లు ముష్కరులు రాతిని కత్తుల తోడ వచ్చి, కై 
సపెక్కిన దుర్మదాన శివమెత్తిన రీతిని ద్రుంచి రందరన్‌, 
చక్కని నిదమైకమున సాఖ్య సుషుప్తని నున్న వారి, ఆ 
పక్కల మీద నుండగనె, వంశము నంతము చేయు బుద్ధితో, 


ఎ మాస మెరుంగని ఆ 

వేమూరి కుటుంబ మంత (వేటు పడంగా 
ఓ మూల నక్కి దాగిన 

భామామణి (బతికిపోయ భగవల్రీలన్‌. 


భర్తను అత్తమామలను బావల భార్యల వారిపిల్లలన్‌ 
ధూర్తులు చంప, ఆ నవ వధూటి, నితాంత విషాద రోష భీ 
తార్తిని ఆత్మహత్యకు తయారయె శోకవివర్ణయె, పరీ 
వర్తిత పూర్వ జన్మఫల పాప నిదాఘ నిదగ్ధ ఘాతయిె. 


క౦0!! 


వ! । 


మేదిని! | 


కం!l! 


వంశస్థము। | 


శా|| 


భీమశం కరం 37 
పెళ్లై వత్సర మాయెను 
కాళ్లకు పారాణి ఆరగా లేదింకన్‌ 
మెళ్లో మంగళ సూత్రము 
భళ్లంచును తెగిన ఎట్లు బ్రతుకగ నేర్చున్‌. 


ఆ సమయంబున ఈ వంచిత కుటుంబ నిత్యారాధ్య, పరమ 
పూజ్య, భగవతీ కృపావిశేషంబున, 


అసదృశలీల గాంచె నపుడా కృశాంగి, తా మా 
నస పటలంబునందు శివనాయకీ దయార్దాం 
రసదరహాస చందదికల రాగ మార్దవంబుల్‌, 
రసమయ వాక్యముల్‌ వినెను రమ్యమౌ స్వరానన్‌, 


బేలా! ఎలా యీ పని? 
చాలా కలదే విశేష చరితము నీకున్‌; 
నీలో పెరిగెడి బాలుడు 
ఈ లోకమునందు వంశ విస్తారకుడౌ. 


విశిష్ట వంశస్థుల వేదమూర్తులన్‌ 

అశేష విజ్ఞానుల నాత్మ వేత్తలన్‌ 

[ప్రశాంత మనస్సుల పాపభితులన్‌ 

సుశీల! నీ గర్భము సూతిమై మనున్‌. 126 


అమ్మా! నీవలనన్‌ వెలుంగు భువి నాదర్శమౌ వంశ వృ 

క్షమ్మున్‌, సంపద భూరి విద్యలును నాసాదించు నీవారి, నా 
సమ్మాదమ్మున ఈవికిన్‌ వలసయౌ సంస్కారముల్‌ గల్లు. ని 
ఉమ్మాదంబును ఏడుమింక, మరి వేరొక్కూరు పొమ్మీయెడన్‌. 


8. వేమూరి వనిత పెంటపాడుకు తరలిపోవుట. 


చ!!! అనుటయు ఆత్మహర్షమున ఆ లలితాంగి ఉమాసతి కృపా 
ధనవతియయ్యు, ఆక్రణమ ధైర్యము స్టెర్యము మూటగట్టి, తా 
వెనుకటి ద్వారమందు శశివెలున మార్గము పట్టి భీతితో 
చనిచనె నొంటిమై మనము సందిట పట్టి విషాద రోషియె. 


అశ్వగతి! | 
దీనత నొక్కత రాత్రిని తేకువ దీటుకొనన్‌ 
మానిని వేగమె పర్వెను మండెడు [కోధముతో 
పూనిక నశ్వగతిం విధి పుచ్చిన మార్గమునన్‌ 
మానుగ శంకర భామిని మానస రక్షణతో. 


తరువోజ! | 
కాలినడక తోడ కష్టాలు పడుచు 
కాళరాత్రిని బోవు కాననంబందు 
పలుమారు వెనుకకు భయముతో చూచు 
పగలంత దాగును పాపటబోవు 
చలితోడ వణకును శయనించ దెపుడు 
చపలయై శంకించు శర్వాణి నెంచు 
తలచి పంకించును తన దిక్కులేమి 
తహతహ లాడుచు తరుణి తా కదులు. 
130 


|| 


తే| 1గీ!| 


తే||గీ!! 


తే| |గీ!। 


తే! |గీ!| 


భీమశంకరం 39 


చేతను రూక లేక, విధి చేష్టల కెంతయు తాళలేక, సం 
వాత దిజాదపూర పరిభావ మనమ్మును (తిప్పలెక, సం 
జాత మనోనిదగ్ధ భయసం[భమ కంపన మాపలేక, అ 
న్నాతి ఉమామహౌశ్యరిని నమ్మి పదంపడి పోవుచుండగన్‌. 


ఏడురోజులు పయనించి ఎంతొ డస్సి 
ఉదయ సంధ్యను చేరెను ఉవిద యపుడు; 
ఊరు పొలిమేర నొక్కటి ఉస్పు రనుచు 
ఓపకెంతయు లేకుండ ఓర్మితోడ. 


మహిత గోదావరీ తీర మండలాన 
పెంటపాడని ఆ పల్ల పేర బరగు; 

వేద సాహిత్య పాండితీ వేత్తలైన 

విబుధ వరులకు ఆ యూరు వేదికగును. 


తపనతో డస్సి వేసారి దప్పి గొనుచు, 
తప్పటడుగులు వేయుచు తన్వి యపుడు, 
సపెంటపాడుకు దరినున్న పంటకాల్య 

చెంత స్పృహ తప్ప పడిపోయె చేష్ట లుడిగి. 


విప వనిత యొకతె చూచి విధివశాన 

చలన రహితయైయున్న ఆ లలన చేరి 

దబ్బు దబ్బున చన్నీళ్ల తళ్లు జల్లి 

స్వేదవదనను కొంతలో సేద తీర్చ. 135 


40 రస(సువు 


వ!!! ఆ విధంబున తెరిఏగొని లేచిన సమయంబున పద్మ 
బాంథవుండు పద్మముఖిని కరుణింప నెంచెనో యన, 


(ప్రభాతము! | 
వెలిగె (పభాతము (పీతి నిండె పృథ్విన్‌ 
కలికి మనంబున కౌతుకంబు పొంగౌన్‌ 
చెలి హృదయంబున స్వెచ్చ నాట్యమాడెన్‌ 
అలపును తీరెను హాయి తోచె నంతన్‌. 


వ|| అంత నావృద్ధ నారీమణి పరదేశ ముగ్గ భామామణి 
నుద్దేశించి యిట్లనియె. 


సుందరి! | 
సుందరి! ఎక్కడ నుండి సోలుచు వచ్చి తి 
సందెను! నామము వంశ సంజ్ఞ లవేవి, ని 
బందుగు లెవ్వరు లరె పల్లెను, భీతియున్‌ 
సందియమున్‌ మది ఏడి సంగతి తెల్పుమా! 


ఉత్సాహము || 
ఎల యింత భీతి బాల, ఏల యింత వంత, నీ 
కేల యింత భాంతి, ఏల యింత భయము, నీ ముఖం 
బేల కాంతిహినమయ్యు, ఏల నీవు శోషతో 
నేలమీద |వాలినావు, నెలత చెప్పు నీ కథన్‌. 140 


భీమశంకరం 41 


చ!! అని యడుగన్‌ విషాద వదనాంబుజయె తన గాథ నంతయున్‌ 
వినయముతో వచించి, తన పేరును ఊరును వంశనామమున్‌ 
అనువుగ మార్చి తెల్పె, నిజ మా నరహంత లెరుంగనైనచో 
తను పరిమార్తు రంచు నతిదారుణభీతి మనోవిషణ్జయొ. 


కం|| వెమూరి వంశనామము 
వామాక్షి చివర తునుముచు, వాలాయముగా 
వవ తమ యరటి "రసి 
రాముడు కులదైవ మంచు రయమున దెల్పెన్‌. 


వ! | అంత నా వృద్ధసాధ్వి ఆ ధూలిధూసరపరీవృత వెదనాతప్త 
ముకారుణాంభోజ వదన, సప్త వాసర నిరాహార నిర్ని|దాజనిత 
నిర్వేద కశ నిరీష కుసుమసమ కోమలశరీర విచార గాథ 
నాలించి జాలి పొంది కనికరము జనింప (గుక్కు బుక్కన 
నేరక కొంతసేపు కౌగిలించి పదంపడి యిట్లని సముదాయింప 
దొడంగె. 


స్వాగతం! 
స్వాగతం బిదియె చంచలనేత్రా 
నీ గతంబతి వినితము గాదె 
త్యాగశిలతను ధా|తివి a 
వేగమే మరువవే వ్యధ భామా. 144 


42 


కం!!| 


కం!| 


తే॥|గీ!!। 


ఆ|1వ|! 


చ!!! 


రస(సువు 
మా యూరనుండు మమ్మా 
ఈ యూరను గలరు |[బహ్మ నెరిగిన జ్ఞానుల్‌, 
పాయని హరిభక్తులు, భ 
దాయితులౌ శంఖచ[క దర్పితబాహుల్‌. 


ధీవరుడై ఎన్నికగని 

పావిణ్యుండై సమస్త భాష్యము లందున్‌ 
శ్రీవారును రామానుజ 

సేవా పరతంత్ర వరవిశిష్టాదైతుల్‌. 


అతిథి సత్కార మార్గంబు నాదరించి 
(బహ్మ విజ్ఞాన తేజంబు (ప్రజ్యరిల్ల, 
నిత్య వైకుంఠ వాసు సాన్నిధ్యసేవ 
దాస దాసాను దాస వందారుడతడు. 


ఇంటి (ప్రక్క గదుల నిత్తును రెండింటి 
కడుపు పండినంత తడవు దనుక; 
అంతవరకు నిన్ను సొంత కూతురు వోలె 
చూచుకొందు (పీతి (పోచు కొందు. 


అనుచును స్వాగతానుగత హార్దిక మైత్రి విశేష వాక్యముల్‌ 
చనువుగ చెప్పి, ఆ వనిత సాధ్విశిరోమణి వెంటబెట్టు కొం 
చును చని, భర్తయానతికి చొప్పడి యింటను నుంచె, తన్వియున్‌ 
అనునయవర్తియె మెలిగె నా భువిదేవులకున్‌ విధేయయి. 

149 


ఉ|| 


తే! |గీ!! 


వ!। 


శ్రా! | 


వ।!। 


భీమశంకరం 43 


కొన్నిదినాలు పోవు తరి కోమలి గర్భము పూర్ణమయ్యె, ఎ 
న్నాన్నొ తరాల పూర్వకృత మెర్పడ వైదిక మార్గ పుణ్య సం 
పన్నత మూటగట్టుకొని బాలు డొకండు జనించె, రూపునన్‌ 
వెన్నెల (పోవుచెసి .మురిపెమ్మున ధాత సృజించెనో యనన్‌. 


విని మూలాన వంశంబు వృద్ది బొందె 
వేమువారి కుటుంబంబు విస్తరిల్తె, 

విమల సద్గుణ సంపన్న ఎబుధు లగుచు 
వేదవేదాంగ వేదాంత వేత్తలెరి. 


9. వేము వంశములో సుప్రసిద్ధ 
మునిం|దుని జననము. 


అంత కొన్ని తరంబుల పదప, 


ఆ వంశంబున నుదృవించె నొక విరాగోసరాకార తే 
జోవర్థిష్టుడు, శిష్టరక్షణ కృపాశూరుండు, వ్యాయామ వి 
ద్యావిఖ్యాతుడు, యుద్ధనాట్య నిపుణోద్దాముండు, నైకాత్ఫుత 
శ్రీటిరేశ్యర భ([దకాళి కరుణన్‌ శ్రీయోగ లబ్బాత్ముడున్‌. 


ఆ పాపడు, పిన్ననాటనే తమ చిన్నారి పొన్నారి అన్నిటను 
మిన్ను తమ పెన్నిధియణ కన్నవారు కన్న కలలు పండింప, 
154 


44 


తె॥।|గీ|!| 


తే!!|గి|| 


వ!|! 


కం|| 


రస్యస్రువు 


శివ శివా యన నేర్చె చిన్నారి పలుకుల 

ఏడాది లోపల ఎటుక తోడ 
వేద పాఠంబులు విస్పుట స్వరమున 

వల్లించె నెదేండ్డ వయసు నందు 
రెండు భాషల కాక కొండ భాషలలోన 

పదియేండ్లకే నయ్యె పండితుండు 
వ్యాయామ విన్యాస వాటవ వ్యూహాలు 

కౌమార మందున కరచె నతడు 
నాట్యశాస్త9ంబు అభినయ నాటకంబు 
సరస సంగీత సాహిత్య సౌష్టవంబు 
మం[(తశాస్తంంబు భైరవ తం(త్రములును 
వెన్నతోడన పెట్టిన విద్య లయ్యె. 


మంత తంత్రము లన్నను మహామలన్న 
యోగ మన్నను నిరుపమత్యాగ మన్న 
నాట్య మన్నను గరిడి విన్నాణ మన్న 
అన్నిటను మిన్న ఆ వేము చిన్నికన్న. 


దినదిన (పవర్థమానుండై ఆ బాలుండు, 


శోభిత నటనా కౌశల 

వైభవుడై, నియత విధిని వ్యాయామముచే 

ఆభీల దేహు డయ్యును 

బీభత్సరస (ప్రధాన విలసన లబ్బెన్‌. 158 


భీమశంకరం 45 


ఆ||వె!! భద్రకాళి కొలిచి పరవిద్య సాధించి 


వ!। 


ఉ|| 


చ!! 


వీరభ్యదు కృపను ధీరు డగుచు 
వేదవిద్య వలన వికసింప వాక్కుద్ధి 
మంత్రసిద్ధి బొంది మహిని మనియె. 


ఈ విధంబున ఆ వేమువంశ పయఃపారావార శశాంకుండు, 
అకుంఠిత దీక్షాదక్షత, వివిధ లౌకిక శాస్త్ర పురాణేతిహాస 
వారంగతుండును, సనాతన నిగమాగమ వద్యాసద్ధుండును, 
పరవిద్యా పరంధాముండును, లలితకళా లాలితుండునయి, 
నిష్యబృందంబులు సేవింప, భార్యాపుతులతో సుఖంబుండి, 
పూర్వపుణ్య ఫల పరిపక్యంబున అంతర్ముఖుండై యిట్లని 
యోజింప దొడంగె. 


వ్యాకులమైన దీ (బదుకు వ్యాజము తోడను నిండు సర్వమున్‌ 
జౌకున పుట్టుటల్‌ మరల చచ్చెడి పుట్టెడి చక్రమందు నో 
సాకిరి యౌచు శోకమున చర్విత చర్యణ మౌట చూడ, తా 
నేకిన దూదినే తిరిగి యేకెడు యేకులవాని పోలమె. 


'చదివితి నెల్ల వేదములు జన్నము లొప్పగ చేసి తంచు, తా 
నుదురుపడంగ సౌఖ్యమె సుయోధను పోలిక, ఎన్నిశాస్త్రముల్‌ 
చదివిన కర్మమూలమగు జన్మల నంతము చేయనేర్తుమె 
అదనుకు రావు ఏ చదువులైన కృతాంతు నవశ్యసన్నిధిన్‌. 
162 


46 


రస(సువు 


తే!|గీ!! ఎన్ని విద్యలు నేర్చిన ఎమి ఫలము? 


«|| 


ఎంత ధన మున్న ప్రఖ్యాతి యంత యున్న 
జనన మరణ చ(క్రంబును జరుపగలమె 
ముక్తిమార్గ మెరుగక విముక్తి గలదె? 


పొందిన [బహ్మయోగమును పొందవలెన్‌, మరివేజు సాధనల్‌ 
పొందిన శాశ్వతంబగునె, పూర్వకృతంబగు పుణ్యమూలమై 
పొందితి సర్వశాస్త్ర పరిపూర్ణత, పొందితి భోగభాగ్యముల్‌ 
ఎందులకయ్య ఐహికము లింక పరంబు తలంపగావలెన్‌. 


వంశస్థము | | 


వ!!! 


విరాగిమై పట్టిస వీరభ్యదునిన్‌ 
పరాకుగాకుండగ భ(దకాళితో 
స్మరించు భాగ్యంబులు సంతరించినన్‌ 
వరించదే మోక్ష మవశ్య మి యిలన్‌. 


కావున సకలవిద్యాతితంబయిన శాశ్వత్యబహ్మోపాసన తన 


ధ్యేయంబని నిశ్చయించి, తన యిష్ట దైవంబైన 
శివమహాదేవుండు అఖండ గౌతమీ మధ్యంబున పట్టిస 
క్షైతనామంబునంబరగు పర్యతోన్నత (ప్రదేశవాసియె 


ఆర్యామహాదేవి భ[దకాళి రూపంబున సేవింప వీరభదా 

ఫదానుండై కొలువున్న మూలంబున అచ్చట శాశ్వత వాస 

మర్పరుచుకొని (బ్రహ్మ యోగాభ్యాసంబు చేయ నెంచి. 
166 


కం|| 


భీమశంకరం 47 


పట్టిస పర్యత కుట్టిమ 

ఘట్టితపదు వీరభ[దు కట్టడ కొలువన్‌, 
పుట్టిన కోరిక మది నా 

కట్టగ తన యూరు విడిచి కదలగ దలచెన్‌. 


10. వేము ముని పెంటపాడు నుండి 
వలసపోవుట. 


ఆ||వె!! ఆ తలంపురాగ ఆత్మీయులను జేరి 


ప! | 


క౦0!! 


తే! |గీ!!। 


శుభముహూర్త మొకటి శుద్ధిపరచి 

సందడించి చేసె సన్నాహముల నన్ని 

శిష్యుతతిని గూడి శీఘ్రగతిని. 

ఆ విధమ్మున పట్టిసక్షే త్ర ప్రయాణమ్మునకు ఆయత్తమై, 
బంగరు పూసిన కొమ్ముల 

ఖంగున మువ్యలును [మోగ గాంభీర్యముతో 

రంగుల ఎద్దుల పూంచిన 

హంగుల బండిని ద్విజవరు డధిరోహించెన్‌. 


ముందు కర్షక బృందంబు బందుగులును 

వెనుక శిష్య సమూహంబు వేదమంశత్ర 

నుతుల జటఘన శబ్దాల నుడువు చుండ 

అరిగె సుముహూర్త సమయాన నాహతాగ్ని, 171 


48 రససువు 

ఆ|!వె!! వదిల సపెంటవాడు వర్ధిష్టు విపుండు 
పల్ల [ప్రజలు భ్‌క్త్‌ (పణతు రిడుచు 
విడిచి పెట్ట లెక వీడ్కోలు చెప్పుచు 
కొంత దవ్వు దాక కూడి రాగ. 


సచ్చ్యగవతి! | 
అతివేగముగా నరదంబుల్‌ 
భూతల మందున భోరని పోవన్‌, 
క్షత మయ్యెను భాస్కర దిప్పుల్‌ 
ద్యోతక మయ్యెను తూర్పున జ్య్యోత్స్నల్‌. 


చం(దిక!! 
ధరణిసురుని భావి ధామమహై 
మెజయు ననుచు తెల్పు మంటిై3 
విరిస - భువనమందు వేడుకల్‌ - 
సరిగ దశమి శుక్ల చందికల్‌. 


వ!!! ఆ విధంబున త్యరితగతిని పయాణించుచు, 175 


క్‌] | కతిపయ దినములు గడవంగ చేరిరి 
పల్లెనొకటి మల్కపల్లి యనగ 
మరునాటి వజబువాత మహాదేవు గుడిలోన 
నమక చమకముల నాగహారు 


శఇది పరస్థానార్ధ సమవృత్తము. బేసి పాదములకు ఒక 
ఛందస్సు, సరి పాదములకు వేరొక ఛందస్సు ఉండును. 


తే! నీ!!! 


నా] | 


వ!!! 


భీమశంకరం 


అభిషకమును చేయ అరుదెంచి ఊరంత 
భూసుర వైదిక పోషణము 
గంభీర సుస్వర వుంభావ తేజంబు 
వేనోళ్ల పాగడిరి వినతు లగుచు 
ద్వ్యిజున యాగమనంబును తెలియవచ్చి 
రాయు డనియుడు పురజన నాయకుండు, 
పల్లటూరుకు [పప్రభువంత వచ్చిచూసి 
హృదయ ముపాంగ (బాహ్మణు పదము పట్ట. 


సం(పోక్షించిన వహ్నికీలిక వలన్‌ శంపాలతా సన్నిభున్‌ 
కం[పసాంతత (మొక్కి వేడుకొనియెన్‌ కాంక్షించి (గామంబునన్‌ 
సం(టతిన్‌ వసియింపుడంచు, ఒక ఆశాస్యుండు చేకూరినన్‌ 
సం(పాప్తించు నటంచు భక్తిపథముల్‌ సాంగత్యమూలంబునన్‌. 


ఇంకను ఇట్లన (వార్ధించె. 


పద్మనాభము | 


ఓ భూసురా నీకు [మొక్కంగ నాకెంత 

యో శాంతి గల్లెన్‌ నమస్కారమయ్యా! 
నిభూరి తేజంబు వర్థిష్టురూపంబు 

ని శాంతిహాసంబు నే గాంచినాడన్‌ 
సాభాగ్యవంతుండ నైతిం ద్విజ[(ోష్ట 

సాష్టాంగ దండ [ప్రణామంబులయ్యాా 
వైభోగ సంధాన! ని ప్రజ్ఞ విద్వత్తు 

వైశీష్ట్రమున్‌ వింటిమయ్యా మహాత్మా! 

179 


50 


కం!l! 


ఉ||! 


ఉ||! 


ఊఉ!!! 


కం!!! 


నిను బోలు వేదవేత్తల 

కనమైతిమి పూర్వ మెపుడు ఘనరవచతురా! 
నిను (మొక్కి వేడుకొందుము 

కనికారము చూపుమయ్య కరుణాసింధూ! 


నాస్తిక చేష్టలన్‌ మురిసి నైతిక మార్గము దప్పి, దేహమున్‌ 
వస్తము లాస్తి వస్తువులా వాస్తవమంచు సుషుప్తినున్న మా 
దుస్తర దుష్ట యౌవనుల దుఃస్తితి మాన్పగ నీకె చెల్లు, నో 
ఆస్తిక ధర్మ విస్తర విహార విశిష్ట విచార వర్ధనా! 


నమ్ముము మమ్ము నీ యెడ మనమ్ము వినమ విశేషమయ్యె, ని 
కిమ్మెయి గూర్చువార మిట ఇష్టిగ కోరిన వన్ని సౌఖ్యముల్‌ 
మమ్మాడబాస పోకుము, సమర్థ సనాతన ధర్మ మార్గ మం 
దిమ్ముగ దిద్దు మమ్ము జను లింక ముముక్షువులై తరింపగన్‌. 


ఆలయ మున్న ది విధిని అర్చన లేమియు లేవు; కొండ రా 
చూలిని శూలినిన్‌ గొలుచు శుష్కవిచారము వ్యర్థమయ్యె, పం 
తాలకు బాలు రీ యెడను దాగుడుమూతల నాడుచుందు రీ 
పాలికిరారు స్త్రలెపుడు, బాలశశాంక ధరేశ పాలితా! 


దేవుని సాత్త యున్నది 

కొవాల కో పెడను భూమి కూరిమి తోడన్‌ 

వారిగా కట్టింతును 

ని వసతి కొరకు గృహంబు నిర్మల చరితా! 184 


వ|। 


తే| |గీ! 


సీక్‌ 
f 


బచీమశంకరం ఏ1 


అని ఈ  వధంబున రాయ్మపభుండు ఆ వెదిక 
శిఖామణి ననేక (ప్రకారంబుల, స్తుతి వందన నమస్కార 
(పాధోయక (పతి వచనంబుల సంతుష్టుం జేసి, పదంపడి 
ఖాదన స్వాదనంబుల, స్నాన పరికరంబుల, లేప నానులేప 
నాలంకారంబుల, నూతన చీని చీనాంబర పరిధానంబుల, 
బహువిధ రతనంబులు, ఆభరణ ం౦బుల, వాదనంబుల, 
శోధన సాధనంబుల, గోధన భూధన [దవ్యధన ధాన్యంబుల, 
సనాతన పంచాయతనంబుల, పురాతన తాళ [గంథంబుల, 
అధునాతన కుడ్యంబుల, ఆద్యతన గృహాలంకారంబుల, 
సంధాన వధాన సాధన (పధాన (ప్రగతి సూచకంబులగు వవధ 
పరిమళ సుమహార వితానంబుల (ప్రదానంబు చేసి, పట్టిస 
[ప్రయాణ పథకమ్మును విరమంచి, మల్కపల్లిను శాశ్వత 
నివాసముండి తమ జనుల నుద్ధరింపుమని విన్నవించిన, 
రాయుని మాటలాలించి, ఆ  [గ్రామంబు-ై నవార 
కృవాఖిమానంబులు మనంబున జనింప ఆ (బ్రాహ్మ 
ణోత్తముండు తనలో నిట్లని వితర్కించె. 


ఏరభ్మ్యదుండు భ(దయున్‌ విడిసి యున్న 
పట్టిసంబున వాసంబు భవ్య మగును, 
యోగవిద్యను సాధింప యోగ్యమనుచు 
బయలుదేరితి గాదె నే భవుని దరికి. 
186 


52 


“|| 


sll 


ఊఉ!!! 


రససువు 


ఐనను నా మనమ్మది విహార విహోయస మయ్యె, నేడిటే 
మనదొ కాని యీ వనము నందొక చితవిచితమైన ఆ 
హ్యానము తోచె, దేవళము నందున [పీతి జనించె, పౌరులున్‌ 
మానిత యోగ్యు లంచు నభిమానము పుట్టె, నిదేమి చోద్యమో? 


పట్టిస దివ్య వాసమున భర్గుని సన్నిధి యోగసాధనల్‌ 
ha చేసి శాశ్వత సుఖంబుల నొందుదు నంచు నాత్మలో 
న కోర్కి మింజువల పొక్కుచు ఏడితి స్వస్థలమ్ము, ఇ 


wi ట్టున మల్కపల్ల నిటు పాపట బోవుట కేమిహేతువో! 


సల్‌ 


పట్టిస మీము యీ యొడకు పట్టున ఓ పది యోజనంబులున్‌ 
ట్టిగ తేదు, రాయవరు గౌరవ పూర్వక స్వ్యాగతంబు లా 
కట్టెను నన్ను నా మనము కక్కిరి బిక్కిరి చెందుచుండె, ఈ 
తట్టున నెమిచేయదగు తాండవ శేఖరుడే వచించెడున్‌. 


A 


పాస సహిత ఆటవెలది! | 


వ!। 


అని తనమనమందు నాత డూహాంచుచు 
కనులు రెండు మూసి, గరళకంఠు 
వినతి చేస నపుడు విధిని బోధించగా 
తనకు తాను తేల్చు తరము గాక. 


అట్లు ధ్యానావలంబిత నిమీలిత నయనుండైన (బాహ్మణునకు 
తను నమ్మిన సదాశివుండు మనమ్మున ఇట్లని వాక్రుచ్చి 
191 


వ!। 


ఉ|| 


ఆ||వె!! 


వ! 


భీమశంకరం 53 


చదివఐతి నెన్నొశాస్తములు, జన్నము సల్పితి, యోగసాధనల్‌ 
వదలక చేతు సిశ్వరుని వాసము పట్టిస మందు నంచు, ప్త 
వదటు (ప తెజ్జ బూనితివి ఆస్తక కర్ముడ ౨ వరురగవ 
సదమదమైతి వెందులకు! శంకరు డెక్కడ లడొ తెల్పుమా! 


అదియునుంగాక, 


మానవ జన్మ కున్న దొక మంజిమ, (బహ్మ నెరుంగుటె సము 
త్రానము ధ్యేయమై వెలయ, ధార్మిక వేత్తలు కొంత స్వార్థమున్‌ 
మాని, సనాతనాస్తక సమాజ సముద్ధరణ ం౦బు చేయుచున్‌ 
జ్ఞానిగ ఈ భువిన్‌ విభుని జ్ఞాపికగా చవి చూడగా వలెన్‌. 


మనిష యనెడి చీమ మహదేవుడను తేనె 

తినుచునుండ గలడు తృప్తి తోడ, 

భవుని నైక్యమైన భక్తుని కెపుడైన 

తీపి పులుపు చేదు తెలియ గలవె. 195 


కావున నా కృపావిశేషంబున నికు సంక్రమించిన 
వేదవేదాంగంబులు, మంత తంతంబులు సనాతన 
ధర్మాభ్యుదయ శాస్త్రంబులు, కావ్య పురాణముఖ [గంథంబులు, 
నాట్య నాటకాలంకార విశేషంబులు, మానవాళి అభ్యున్నతికై 
వినియోగించుచు, ఈ  వనంబున ఒక  ఆదర్భాగశమం 
బేర్పరచి, పాత్రులైన విద్యార్థుల మూలంబున భావితరంబులకు 
వ్యాపింప జేయుచు ఇచటనే నా సన్నిధానంబున 


54 రస(స్రువు 


(బహ్మయోగాభ్యాసంబు చేసి తరింపగలవు. నీకు శుభంబగు. 
ఇంతియగాక, నీ జన్మకు గల (ప్రధాన లక్ష్య మొకటి 
సిద్ధించగలదు. వేచి చూడమని ఆనతిచ్చినటైన ఆ 
(బాహ్మణుండు మాలిన్య నిర్మూలిత స్వచ్చ ధవళ వస్త౦ంబు 
పగిది సందేహ నిర్వృత నిర్మల మానసుండై. 


11. వేముముని మలకపల్లెలో స్టిరపడుట. 


తే[|గీ!! మలకపల్లి రాయవిభుని మహజరులను 
వినతు లవలోకనము చేసి విబుధు డపుడు, 
ఊరి వనమందు వీిసయింప నొప్పుకొనియె 
చిత్త పుందున భవునాజ్ఞ చిగురు తొడుగ. 


వ! అంతట [బాహ్మబణుని ఆదేశానుసారముగ, 


ఉ|| ఆ(శమరాజి రాయు డపు డశ్రమలిల రచించి యిచ్చె, నా 
నాశ్రుతి శాస్త్ర వైదిక సనాతన ధర్మ పరిశ్రమా వివే 
కాశిత విప్రశేఖరున కా నయచిత్రవిచిత శేముషీ 
విశమ కేందమందు సురవ్మిభమ విశుతుడై మెలంగుచున్‌. 


వ. కొన్ని సంవత్సరములలో ఆశమంబు నా యతి(శేష్టుండు 
తీర్చి దిద్దిన, 
200 


ధ్యాన యోగాసన తన్మయత్వము నరదు 

ఉత్కృష్ట యతిబృంద మొక్క చోట, 
సాహిత్య పౌరాణ సంగీత వాద్య నా 

ట్యోన్నత పరివార మొక్క చోట, 

తే||గీ|| జ్యోతి షోపనిషత్‌ మహాద్యుతి ఖగోళ 

తర్క వేదాంత మమాంస ధర్మశాస్త 
మంత తం|తాధ్యయన పృథుయం[త రచన 
వివరణాసక్ష సాధక విదులగూడి, 


తే||గీ!|| నిత్య జపతప (క్రతుహోమ నిలయ మగుచు 
శిష్య శిక్షక (శ్రోత్రియ శ్రీకరంబు 

స వాల్మికి వాసిష్ట వాసమట్లు 

సతత సన్మంగళ క్షేత్ర మతని గృహము. 


ర్త 


తే!!గీ!! విద్య పరవిద్య ఐహికవృత్తి కలన 
వాణి శర్వాణి సిరిబోణి వాసమున్న 
సత్య కైలాస వైకుంఠ సన్నిభంబు 
నిత్య మంగళ సన్నుత నిలయ మదియె. 
203 


56 రససువు 


మ! శత సంఖ్యాదిక శిష్యబృంద పరివేష్టాశ్వర్య సంప్రాప్తుడై 
శత యజ్టేంద్ర సమాన వైభవుడునై, సర్వేంద్రియాజిష్టుడై 
మతి లోకోత్తర మాననీయ మహిళా మాంగల్య నర్ధాంగిగా 
(ప్రతిభా శౌర్య విలాస శిష్య తతితో ప్రఖ్యాతుడై వర్ధిలెన్‌. 


|| చక్కని పుత్రికల్‌ పరమ సాధ్వియు భార్య కుమారవర్గమున్‌ 
మక్కువ([మొక్కు పౌరజనమండలముల్‌ పరివారబృందముల్‌ 
తక్కక కొలు శిష్యతతి దక్షమఖాంతకు నిత్య దీక్ర్షయున్‌ 
వాక్కున మంత్ర శక్తిగల వైదిక ముఖ్యుని నెన్న శక్యమే. 


వ!!! ఆ ఆ(శమంబున, 


ఉ||! శోధకుడై, నిజాత్మ పరిశోధకుడై, ఘనవేదశాస్త వి 
ద్యాధికుడైె, మహాక థకు డై, అతిలోక నిగూఢ శాంభవి 
నాధకుడై, ఐశిష్టజన సంయమి శిష్య పరంపరా సమా 
రాధితుడై, వివర నటరాజ విరాజిత దర్శనోద్ధుడై. 


చ! |! తనమనమందు ఎరశివతాండవ రూపము కన్నుమూసినన్‌ 
ఘన శివదిప్తి దర్శనము కన్నులు పూర్తిగ విచ్చుచో (తిలో 
చన వదనాంబుజంబు నగజాతనుగూడి జగంబు నిండుగన్‌ 
కనబడు స్వామి మానసము కాంతులనీన నిరంతరంబుగన్‌. 

208 


వ! ఈ విధంబున ఆ వేము వంశజుండు భార్యాపుతాదులతో 
వసించుచున్ననూ కర్మ సన్యాసెమొ రాయనాయక నిర్మిత 


ఆ|| వ]! 


భీమశంకరం 57 


ముని జనాశ్రమంబున వివిధ  విద్యాన్వేషక శిష్య 
బృందంబులతో నిరంతర దర్శనాంతరంగ భక్త[ప్రవాహ 
తరంగంబులతో సగుణోపాసనగా నియమిత సమయంబుల 
నిత్య పూజాభిషక ధూపదీప నైవేద్య నిహార దర్శనాది 
వివిధిపచారంబుల ఉమా సహిత మహాదేవుని కొలుచుచు, 
నిర్గుణోపాసనగా తక్కుంగల కాలంబున ఆత్మ లింగంబును 
కుంభక పూరక భస్తాఫ్యది (ప్రాణాయామ _ విశేష 
పురసృ్పరంబుగా యమ నియమ వృత్తి, ప్రత్యాహార ధ్యాన 
ధారణ మనన సమాధిస్థతులగు అష్టాంగ యోగంబుల 
సేవించుచూ, 'సోహం (బ్రహ్మాస్మి, 'ఏకమేవ అద్వితీయం 
(బ్రహ్మ' అను సూక్తులకు (ప్రతిరూపంబై ఆనందస్వరూపుండై 
(బహ్మానందంబు ననుభవించుచు కాలంబు పుచ్చుచుండ. 


12. రెడ్డిరాజ్య సామంతుని కథనము. 


ఆ కాలంబునో రెడ్డరాజ్య రమ సర్వాధిక్య మై వెల్ల, ఆ 
ఎకచ్చ[తపథంబు నేలడు నృపాలేశుండు ధీయుక్తుడై 
కీకారణ్య పరిత [ప్రాంతమును రక్షింపంగ నైకాద్చుతం 
బౌ కోటన్‌ రచియించి ఉంచె నొక సేనాధ్యక్షు పాలింపగా. 


కాకతీయవంశ కాపురుషు డొకడు 
యుక్తితోడ రాజ్యభుక్తి కుడుగ 
సార్వభౌము డెరిగి సామంతుగా చెసి 
మన్యకోట కతని మనిపె నప్పుడు. 


* అనుభంధము-2 చూడుడు 


ఏ8 


కం!| 


కం||! 


కం!! 


ఉ|| 


ఆ స్మసువు 


ఈ విధంబున సరిహద్దు భదతకై కట్టిన కోటను రక్షింప 
నియోగింపబడిన కాకతీయ యోధుండు, సర్వస్వతం(తుండై 
నరపాలుని భంగి రాజ్యంబు నలుచుండె. 


దురహంకారుడు [కూరుడు 

నిరంతర విషయవిలాస నేపథ్యుం డై 
నిరవ్యగహ నిర్హృణ్ణత 

నిరంకుశ విధమున కోట నేర్పున నేలెన్‌. 


ఘూరాటవి మధ్యంబున 

పారాకై కట్టినట్టి [పాసాదములో 
వేరెవ్యరు రారాదని 

చారుల పెట్టించె బాటసారుల పెనన్‌, 


ఆతత దోర్చల ధీరుడు 

కాతర చేయండు రిపుల కలలో నైనన్‌ 
ఆ తరి పజ భయ మందగ 
పోతరమున పోతురౌతు పోలిక నేలన్‌. 


దుర్గము చేతనుండ, తమ దోసిలి యొగ్గెడి కాంతలుండ, దు 
ర్మార్గుల మట్టుపెట్టెడి పరాక్రమ విక్రమ మైన్యముండ, తా 
స్వర్గసుఖమ్ము లన్నియొ నవారితవృత్తిని పొందుచుండియున్‌ 
దుర్గమశక్తి భూతబలి దూష్యవిధమ్ము వరించె |కూరుడై. 
216 


క౦0!! 


వ! 


తే! !గీ!! 


భీమశంకరం 59 


లౌకిక రాజ్యసంపద విలాస సుఖమ్ముల తృషప్తు లేక, లో 
కైక మహావిశేషణుడ నేనని గర్వ మదాంధుడౌచు, భూ 
లోకము నెల్ల యేలడి ప్రలోభ (పవృత్తిని క్షుదశక్తులన్‌ 
పోకిరియె జపించె నెనుబోతుల కుక్కుట రక్తధారలన్‌. 


భుతాభిక కాపాలిక 

పాతక బలిదాన వాశుపతులను రుద్రా 
లీ తతులన్‌ పిలిపించుక 

రోతపడక రౌ[దయజ్ఞ రూక్షి తపరుడై. 


ఏరశెవమతానువర్తుండై భీషణ మార్గంబున చరించుచు, ఆ 
కార్య(క్రమంబుల నిర్వహంప కావాలికాచార్యుని నాహ్వానింప, 


చింపెరిజుట్టుపై శిఖలను చుట్టించి 
జీర్ణకౌటనంబు జీరియాడ 
ఒడలాల్ల విబూది నొత్తించి తి 
పుం[డరఖల న్నెరబొట్టుదిద్ది 
బరువైన రుదాక్ష సరిగతో లింగంబు 
గళసీమ వింతగా గంతులేయ 
మనుజకపాలంబు మధువుతో నింపించి 
తేపతేపకు (తాగి (తెనుచుండి 
మాంసఖండంబు నములుచు మగువ నొకత 
కౌగిలింతల తలించి కదలివచ్చె 
పృధిషనడయాడ వెడలిన (బత మనగ 
సోమసిద్దాంతి ఆ(శిత (శోణి దవిలి. 220 


60 


తే! గీ! 


తే! !గీ!। 


కం||! 


తే!!గీ!! 


వ!!! 


రస్మసువు 


కంటె కుండలములు రుచికమ్ము నిఖలు 
వెల్ల భస్మంబు యజ్ఞోపవితములను 
ఆరు ముదల దాల్చి శైవాగమవధి 
వీరశెవులు గురునితో వెడలిరపుడు. 


(పౌఢకాపాలిని పరిష్యంగులగుచు 
మద్యమాంసాల బక్షించి మదము హాచ్చు 
విలయకాల సంక్షోభ మావిర్భవింప 
నటనమాడెను శాక్తేయ పటల మపుడు. 


గొ|[రల మేకల మందల 

బ[రెల నెనుబోతు తతుల బంధుర రీతిన్‌ 
బు[రల కోయగ పారెడి 

ఎర్రని రక్తంబుతోడ ఎగిచిరి అగ్నిన్‌. 


శాకినీ ఢాకిని రౌ[దశక్త తతిని 
భీకరాకార దేహులు భీతి కొలుప 
తం[త మం[తయుతమ్ముగ తర్పణాల 
అర్హర్శాతుల తనిపెరి అసుర వఐధిని. 


224 


ఈ విధంబున వివధ జంతు సమూహంబుల అమావాస్యలందు 
ఆర్థరాత్రంబుల బలు లిచ్చుచు శాక్తేయ తం|త్రపద్ధతిని 
కాపాలిని కాపాలికులు మద్యపాన మత్తులై బాహాట వికార 
కందరృదర్ప దర్చితులై సామూహిక నాట్యంబులతో భేతాళ 


మం[తంబులతో ఫైరవాది క్షు[దశక్తుల నారాధించుచు, 


ఒక్క 


సంవత్సరంబు నిర్విరామంబుగా శాక్తేయ హోమంబులు రౌ[ద 


ll 


కంl! 


చ!! 


భీమశంకరం 61 


తామస బీభత్ససమారాధనలు చండీయాగంబులు నిర్వహించి 
నను, సేనాధ్యక్షున కే విధమైన మహిమలు, శక్తు లబ్బక 
వ్యాకుల చిత్తుండై యుండ, ఒక్కనాడు శాక్తేయ గణాధ్యర 
నిర్యాహకుండైన భేతాళ తాంథికుండు (ప్రభుని సమిపించి 
ఎకాంతంబున నిట్లనియె. 


అన్నిటికన్న మిన్న యొక అధ్యర మున్నది నాయకోత్తమా! 
ఎన్నొ దినాలనుండి తమకీ విషయంబును తెల్ప గోరితిన్‌ 
నిన్నటిర్యాతి స్వప్నమున నెమ్మి కతోడను భైరవుండు నా 
సన్నిధి నిల్చి కోరె నొక చక్కని బాలుని రక్తమాంసముల్‌. 


మేధా యజ్ఞంబులు లల 

ధేధితములు మరి అశ్వమేధ మెరుగుదు ఏవున్‌, 
ఆధిక్యంబన్నట నర 

మేధమె, దీన గలుగును అమెయ శుభంబుల్‌. 


13. కాపాలీకాచార్యుడు నరబలి ఇమ్మనణ 
సామంతునితో చెప్పుట. 


అరిగిన కాలమందు వసుధామరులున్‌, జనపాలవర్గముల్‌ 
నరబలి తోడ గూడిన సనాతన భైరవ యజ్ఞపుష్టిచె 

తరుగని భాగ్య సంపదల ధారుణి పొందుచు, బొందితోడన 
అరిగిరి సర్వ సౌఖ్యముల నందగ నిర్ణరలోకవాటికిన్‌. 228 


62 


మ!।! మరు రూపుండును, శౌర్యవంతుడును, ధమంతుండు, సద్వంశజా 


వరతేజోబల యౌవనుండు, (ప్రతిభా వైదుష్య సెద్ధుండు, కా 
తర రక్షుండగు |[బహ్మచారి నరమెధ ప్రక్రియన్‌ దీక్షతో 
పరితోషంబున దాన మిచ్చిన గదా (ప్రాప్తించు ప్రాకామ్యముల్‌. 


[దుత ఐిలంబితము।! 


వినుము నాయక ఏనుల విందుగన్‌ 
మనకు భైరవు మైవడు లేర్పడెన్‌ 

ఒనర మెధము కో నరు నెన్నుమా 
పనుపు యోధుల బాలుని పట్టగన్‌. 


[పాసయతి |పాసయుక్త తే।|గీ॥।| 


అట్టి బాలుండు (పాప్తించు నట్టులైన 
పట్టి వానిని బంధించి కట్టి తమ్ము 
రట్టు చేయక బలి యిత్తు గుట్టుగాను 
తట్టి లేపుచు భైరవు పట్టు బట్టి. 


తె॥|గీ|| 


సంతసించిన భైరవ సంఘ మపుడు 
నిలిచి ని (మోల దీవించి నెమ్మితోడ, 
నీవు కోరిన సిద్ధులు నిశ్చయముగ 
మెచ్చు యిత్తురు నా మాట మిథ్య గాదు. 
232 


వీమనశంకరం 63 


తే! |! గీ! |! మాలిక!!! 


క0!! 


వ!।! 


కం!!! 


దూరశబ్దాల వినికిడి, దూరదృష్టి 

లెని వస్తువు సృష్టించు లీల యొకటి 
వ్యోమయానంబు తరగని కామశక్తి 
నిత్య యౌవన మారోగ్య నిశిత సుఖము 
మచ్చు కొక్కటి చెప్పితి మెచ్చు కొనగ 
ఇంత ఎందులకయ్య నికేమి వలయు 
అన్ని సమకూడు సంకల్పమైన క్షణము 
అంతు లేనట్టి శక్తి నీ సొంత మగును. 


అనుమానరబును ఎడుమఘు 

పనుపుము నేడే భటులను బాలుని కొరకై, 

మును వచ్చు నమావాస్యను 

మునిమాపున జరుగు యజన పూర్ణాహుతికై. 

కావున నీవు తక్షణంబు భేతాళ భైరవ కాపాలికాది ప్రశస్త శక్తుల 
[ఫీతికై రూప యౌవన సంపన్నుండును, సద్వంశుండును, 
పరాక్రమవంతుండును, ధర్మవర్తనుండును నగు ఒక బాలుని 
తెప్పెంచి, నరమేధ సహిత చండీయజ్ఞంబు నిర్యహంచి వాంఛిత 
ఫలంబులు పొందుమని గణాధ్యక్షుండు వాకుచ్చిన, 
సేనాధ్యక్షుండు సంతసించి, ఆ కాపాలికాచార్యునకు బహు 


ఐధంబులౌ ధనధాన్య భూషణాలంకారంబుల బహూకరించి, 


చేతును నరమెధంబును 

భుతాళుడు భరవుండు భషని యనుచున్‌ 
ఆతత సిద్దుల సియగ 

కొతుక ముప్పొంగ నాకు కాంక్షలు తీరన్‌. 


68 


అ 


కం! | 


ఉ|| 


వ! 


రస్మసువు 


భ[దగిరీశు భవ్యపదపద్మ గవేషుడు రామదాసు హృ 
న్మూ(డల తెల్గువెల్లు పదమోహరమందు పసందు విందులన్‌ 
త|డస మాధురీ రురుల తన్మయతన్‌ విహరించి మించు నా 
భదవతిం గనంగ మది [పాప్తము గావ అనేకలాస్యముల్‌. 


ఎన్నగ తెల్లు సాహితికి నేర్పడ వాగనుశాసనుండు సం 
పన్న మనోభిరామముగ భారత సంహిత నాం[ధభాషలో 
ఎన్నిక గల్లు రీతి వెలయించిన నన్నయ భట్టు వాక్కులో 
నన్నువు గౌతమి జలము లందున గాంచిరి మితులా యెడన్‌. 


ఆ విధంబున నదీ మతల్లి గోదావరీ సౌందర్య విలాసంబులు 
తిలకించుచు, యౌవన విలాస హెలత తనువులు మజచి, 
అపరాగా సమయంబు దనుక నందీశ్వర ద్వీపంబున, 


అందందు తిరిగి యాడుచు 

డెందము లందున పొగరున టెక్కులు రేగన్‌ 
బందులు (తొక్కుచు మూర్ణులు 

నందిశ్వరు కొలువు మజచి నవ్వుచు వారల్‌. 


ఆననసీమలందు హృదయాంతర కౌతుక ముప్పతిల్లగన్‌ 

ఆ నగరాజమున్‌ విడిచి యౌవన విక్రమ తెజవృత్తిమె 

కోనల గుట్టలం గడచి కోడిగ మాడగ చేరి రంత పం 

చానన ఖడ్గ భల్ల గజ శల్య విరాజిత కాననంబునన్‌. 262 


ఆ విధంబున మన్యంబు చొచ్చి పకృతి సాందర్య్భంబు తిల 
కించుచు, అటు నిటు తిరిగి కాననంబు చొచ్చుకొని పోయి, 


భీమశంకరం 69 


తే!గీ!! తిరిగి కొంతలో నటు నిటు తిరిగి తిరిగి 


కం!l!| 


దట్టమైనట్టి అడవిని దారి గనక 
చుట్టు నున్నట్టి పొదలలో చుట్లు తిరిగి 
అలసి వేసారి కడుసాలి నటమటించి. 


అడుగులు తడబడ నడనిడ 

చెడుగుడి ముడివడి కడువడి చిడుముడి పడుచున్‌ 
వెడవెడ విడబడి నిలబడి 

కడిగొన పదపడి సుడివడి కడుపులు ముడువన్‌. 


పాసయుక్త త|గీ!| 


వ! 


బక శుక శిఖి కోకిల కాక బహువిధాండ 
జ కలకల రవ మాధురి స్వనములు ఎన 
వకచిత ముఖుల ఆ వంక వెడలి చూడ 
గ కనబడె నొక వనమున కలువ కొలను. 


ఆ వనాంతర సరః[పాంతంబున, 


విజయమంగళము ! | 


ఆమని సొగసుల వరలిన ఆవని నయ సోయగములు 
కమల సుమ వితాన మధుర గంధ పవన మళితమయ్య, 
విజయమంగళ గళమూని వింత కులుకు లొలుకు చుండ 
కూజితముల (శావ్యగాన గోష్టి హాయి గూర్చె నపుడు. 

268 


66 


కం! 


కం! | 


వ।!। 


కం!! 


కం!!! 


మేదిని! | 


రససువు 


శిఖరాగ దృశ్య దర్శన 
సుఖ సంతోష కలిత ముఖ సుందర సబఖులా 
సఖు అప్పుడు లీలా బా 


ల్వఖీలల వయోజనిత బల విశృంఖలులై. 


గోదావరి మధ్యంబున 

పాదప సముదాయ యుక్త పర్వతమునకున్‌ 
మోదంబలరగ వా రపు 

డీదిరి యుత్సాహకాంతి యింపెసలారన్‌. 


అట్లు గోదావరీ మధ్యస్థ ద్వీపంబు చెరి, 


పరుగున ఎక్కిరి కిన్నెర 

సురగరుడోరగ మురహఠ'సురగురు. మౌని 
శ్వర ఖేచరులకు తెరువగు నా 
గిరివరమును నందికేశ గిరిసుతపురమున్‌. 


పర్వత శిఖరము [కిందను 

ఉర్వీస్టలి చూడగ నమితోత్సాహముతో 
పర్వులు పెట్టిన మానస 

మోర్వక పాటల నటనల నుత్తెజితుల. 


శిఖరమునుండి గాంచిరి విశిష్ట వైభవ శ్రీ 

సఖమగు భూరిదృశ్యమును చక్షురుతృవంబున్‌ 

అఖిల మునిం పూజిత మహత్వ గౌతమిన్‌, ఆ 
సఖసముదాయ మప్పుడు విశేషరక్తితోడన్‌. 252 


శ్దాా| | 


శా!|! 


భీమశంకరం 67 


సెషరవిహారధిరయగు శారద నిర తరంగ రంగ గం 


ఖరము గౌతమీ నదము (పేంఖణ నడ్డెడి పాపెకొండలన్‌ 
భోరున చీల్చి నిమ్నతల భూముల దూకెడువేళ చూపు శృం 
గార విలాసముల్‌ కనగ కన్నుల పండువ యయ్యె వారికిన్‌, 


కన్నుల్‌ చాలవు చూడ ముచ్చటలునౌ కల్యాణి గోదావరీ 

పన్నిరంబులు, తృరంబకేశ్యర పదోత్పన్నంబులౌ నిత్య సం 
పన్నంబుల్‌, బహుళాం[ధ ధీరవనితా [పాగల్బ్యు సంగాతమౌ 
విన్నాణంబులు, నాట్య భంగిమలు, సంవెగ (పతిధ్వానముల్‌ 


ట్టస ఏరభదు శుభవాద మహత్వ పఐత యౌచు, అ 

టున నిల్వ నొల్లక అపాంపతి శిఘ్రమె చేరు నిచ్చతో 

అ కోనలందుమికి గాఢ తరంగ పృషన్తిభంగ, ప 
ప్పట్టున నేడు పాయలయి పావన సప్తబుషిశ్వరాన్వ యె. 


స a 


అక్షయ్యంబుగ సప్త నిర్షరుల అన్యోన్యానుసంధానమౌ 
సుక్షే(తంబుల శ్రీజఉమా సహిత తేజోమూర్తియి శర్వుడున్‌ 
సాక్షాత్కారము నిచ్చు నా(శిత జనాశామోదమై, అందునన్‌ 
దక్షారామము క్షోణిపై వెలసె సత్యంబైన కైలాసమై. 


రంగత్తుంగ తరంగ రంగములునై రంజిల్లు వైభోగముల్‌ 
పొంగంబారెడు బుద్చుదంబులు వలిపుంజంపు సందోహముల్‌ 
సాంగోపాంగము గాగ పూర్ణ శబరీ సాంగత్య మాంగళ్యముల్‌ 
గంగామౌళి వసించు క్షే. తపథ శృంగాలింగనా భంగిమల్‌. 
231 


64 


కం|| 


వ! | 


కం! 


వ!!! 


ఊఉ! 


వ!!! 


ఉ!! 


రసస్తువు 


చేసెద చండీ యాగము 

భాసురముగ విర రౌ[ద భైరవ వృత్తిన్‌ 
వేసెద పసిబాలుని బలి 

వాసిగ (తిదిపాధివాస వరమును గొందున్‌. 
అని మనంబున తలంచి, 


బలికై ఆండని పనిచెను 

బలదర్పుల ముష్కరతర భట ఖీకరులన్‌, 

బలిమిని చక్కని బాలు 

బలవంతుని యోగవంతు [ప్రాభవవంతున్‌. 239 


ఆ రాజాజ్ఞ నిరసావబాంచి, 


రాజనియోగ యోధులు కరాచురి కార్ముక బాణధారులై 
(భాజిత వాజితండముల బంధుర రీతిని గొంచు పోయి రో 
రాజితరూప యౌవన పరాక్రమశాలిని తెచ్చు కోరికన్‌ 
వ్యాజము తోడ మన్య విపినాంత మహాజనవాస వాటికిన్‌. 


ఆ విధంబున వారు గోదావరీ నదీపాతంబున వెలసిన పోలవర[గామ 
పరిసరంబులకు శీఘ్రమే పయనింప దొడంగిరి. ఇది యిట్లుండ, 


14. రాయ పుతుని విహార యాత్ర. 


ఆయెడ మల్కపల్లె నవయౌవనరాజ్య విలాస హేలుడై 
రాయనగారి పుత్రుడు పరాజిత శ[తుడు ధర్మరక్షణ 
ధ్యేయుడు మిత్రులం గలసి ధీవరు డేగె విలాస యా(తకున్‌ 
తోయ సమీప దుర్గమ సుదూర శిలోన్నత వన్యవాటికిన్‌. 


ఆ||వ!! 


తే!!గీ!! 


త1|గీ!! 


వీమశం కరం 65 


వలన హయముల మెరవడి పూంచిన 

బగ్గిల నెక్కిరి బాలు రపుడు, 
పాంగారు మాటల పోటరి పాటల 

హాస్యంపు చెళుకుల హాస రుచుల, 
దూరంబు నెరుగక తీరంబు చేరిరి 

తూర్పు దిక్కున లెత ద్యుమణ్‌ పొడువ, 
గోదావరీ నది గుట్టల విడిసిరి 

జలకంబు లాడిరి సఖుల గూడి, 
(పకృతి కాంత శోభ పరికించి మెచ్చుచు 
తాళ్ళపూడి దాటి త్యరిత గతిని 
గుట్ట దారి నంత గూటాల దరిచేరి 
బండ ఏడి కాలి పథము పట్టి. 


అరుణ కిరణాల వెలుగున మెజయుచున్న 
దివ్య దేదీప్య మానమౌ ద్వీపరాజి 
పట్టిసక్షే (త శిఖరంబు భక్తితోడ 

(మొక్కి ముందుకు సాగిరి మురిసి మసగ. 


పోలవరమున రామయ్య కొలువు హు 

సందు సందున ఊరి పసందు చూసి, 

కొంత దూరమున కడెమ్మ కొండ గాంబ 

నందికేశుడు వెలిసిన నగము గనిరి. 246 


70 రస[సువు 
నవమయూరము ! ! 
ఏప్పినవి పింఛములు విందులను చేయన్‌ 
కప్పెనవి భూతలము కన్నులకు హాయె 
(త్రిష్పనవి కంఠములు తీరుపుల తోడన్‌ 
ఒప్పినవి ఆ వనమయూరములు (తిన్‌. 
కుసుమ విచిత్రము! | 
వనమున పూవుల్‌ వలపులు చూపన్‌ 
ఘనముగ చెట్లన్‌ కలయగ పూసెన్‌ 
మనమున (పత మమతలు నిండెన్‌ 
కనగను హాయి కవితలు తోచెన్‌. 
కుసుమవిచిత్రము! | 
నవ నవలాడెన్‌ నవ వనమంతన్‌ 
అవని |సశాంతిన్‌ అవనత మయ్యున్‌ 
కవనము చెప్పెన్‌ కలువల కన్నైల్‌ 
యువకుల విందై యుతృవ మయ్యన్‌. 


వ. అంత (పకృతి కాంత కేకాంతంబు కల్పింప నెంచెనో యన 
ఆదిత్యుం డస్తబుంప నుద్యుక్తుండయ్య. 272 


రథగమన మనోహరము || 
కమల లలన మోము కాంతిహీన మయ్యెన్‌ 
విమల సమిర రవమ్ము వీణ వోలె ([మోగెన్‌ 
దుమ ఎకసిత పుష్ప మధూళి గాలి దూలన్‌ 
(భమసె (భమర భద పంక్తి రుంకరించెన్‌. 





“ఇది 1,3,4 పాదముల కొక ఛందస్సును, 2 వ పాదమునకు వేరు ఛంధంబును 
గల పరస్థానార్థ విషమోపజాతికి చెందిన వృత్తము 


[మర విలసితము! | భీమశంకరం 
సంజన్‌ కాంచంగ స్మరుని శరముల్‌ 
జంజాటంబుల్‌ విసరెను హృదులన్‌ 
మంజిష్టంబౌ సుమసముదయముల్‌ 
రంజిల్లం జేసె రసిక యువతన్‌. 


కనకలత!! అలరు విలుతుని కుసుమ శర హరువుల అరుసమునన్‌ 
కలువున చిలుకలు జతలయి కిలకిలమని కులికెన్‌, 
కలువలు తలకెను నటునిటు కలపడి విరహమునన్‌, 
కలభపు కొదమలు కరిణుల కదియగ కలుచబడెన్‌. 


వ!|| ఆ సమయంబున రాయకుమార బృందంబు, 


మధుమతి! ! మనము సందడిగా 
తనువు రుల్లనగా 
కనులు పండువుగా 
వనము కన్పడగాన్‌. 211 


కం|| సుమఫల కిసలయ శోభిత 
మమల సుగంధ పవన మలయ ఐలాసంబాె 
కమలెందీవర మండిత 
రమణీయ తటాకి గాంచి రంజిల్లి మదిన్‌. 


హంస రుతము!! 
అందైబైన వనిగాంచన్‌ 
డెందంబంతో వికఫించన్‌ 
అందందెవ్వరును లెమిన్‌ 
విందుల్‌ సేయగను (పతిన్‌. 


76 


రస[సువు 


ఆ|!|వె!! కత్తి వేటువేయ కలుగక రక్తంబు 


కol! 


కం!l! 


పాలిపోయి ముఖము సోలిపోయి 
పదవులు పొడివడుచు విడిబడి తడబడ 
పట్టుకొనిరి రాయు పదయుగంబు. 


పురవర కలవర రవమును 
అరుదెంచిన మిత్రబృంద మవనత శిరముల్‌ 
పరికించి చూచి రాయుడు 
పరిపరి విధముల మనంబు వ్యధతో నిండన్‌. 


రాయుడు వచ్చిన జనమున 

(బయసుతు మితులను చూసి వారిముఖంబుల్‌ 
దయసీయ మగుట కనుగొని 

నయనంబుల వెదికి ఆత్మనందను కొరకై 


తన (పియపుతుని గానక, అనిర్వచిత సంక్షో భంబు మనంబు 
నావహింప, వారితో నిట్లనియె. 303 


. రాయుడు తన పు(తునికె విచారించుట. 


చెప్పగబోరు సంగతిని, చిర్రులు పుట్టెను మీ (ప్రవర్తనల్‌ 

ఎప్పుడు లెనియట్లు పలు కేమియు లేదు, ముఖాంబుజంబులన్‌ 

కప్ప విషాదరేఖ లవి కన్న నికృష్ట దురంత మేదియో 
ప్పక చెప్పుచున్నయది, చేతలు దీనిని రూడి చేయగన్‌ 


అన అని, 


భీమశంకరం 77 


మత్తకోకిల! | 


ఏమనంగను పాలుపోవక ఎక్కుచున్‌ కడుఖీతితో 

మోము నెత్తక వారు మెల్లగ మూల్గి రాయెడ ఖిన్నులై, 
ఈ మహా విధి వైపరిత్యము ని విపత్తును రాయుడా! 

సి మనమ్మున ధైర్య మూనుచు నిల్వరించుచు నోపుమా. 


శా] పొంగంబారెడు దుఃఖవిచికలతో పూర్వాపర భాంతితో 
కంగారౌచు విషాద భీతి భవ సెత్కారాగ్ని హుంకారులై 
అంగాలింగిత ధారుణీ కలితులా, యావేశులై, చెప్పు రె 
భంగిన్‌ మన్య నృపేందు సేన బలికై బంధించెనో పుత్రునిన్‌. 
వసంత తిలకము!!! 


భూపాలు సేన కడు పూనిక తోడ పుత్రున్‌ 
పాపార్టులై బలికి పట్టుట విన్న వంటన్‌, 
తాపార్తుడై యపుడు తత్తరపాటు తోడన్‌, 
ఎపాటు నాకనుచు ఎడ్చుచు నేల గూలెన్‌. 


ఆ||వ!! వరివానిబోల వెక్కి వక్కేడ్చుచు 


కం!| 


భార్య గూడి దాను బావు రనుచు 
బలికి నా సుతుండె వలసనా యంచును 
కర్మ మంచు నెంచి కరము మాడ్చి. 309 


కుల దైవంబుల నెల్లర 

తలనేలకు మోపి (మొక్కి తనువును వణకన్‌ 
బలికై కొనిపోయిన తన 

కులదీపకు రక్రచేయ కుతిలత కోరెన్‌. 


తె।|గీ!| 
రాజ సెన్యంబు చూపిన రాజము[ద, 
కూడి రక్షక భటులతో గుసగుసలును, 
బలిమితో తమ మిత్రుని బందిగొనుట, 
చూసి బలికని యూహించి చోద్య పడుచు. 


సుముఖి! | 
భమయగు, కాక పరాచకమా? 
గమికొని వీరు గవేషణులై 
[ప్రమథనకై నరమేధమునన్‌ 
సమధికు పట్ట సమంజసమా! 


వ!। అని పరిపరి విధంబుల చింతించుచు, 292 
కం|| రాయని పుతుని మసెన్యని 


కాయము బంధించి వాని కారియపెట్టన్‌ 
రాయిడిగని భయమున, వా 
రాయన విడిపింపగోరి యడ్డు పడంగన్‌. 


మహో (సగ్గర। | 
కృతపాపానికమూర్తుల్‌ కృపణ ఖచిత సంకేత బీభత్సవక్తుంల్‌ 
అతిభీతాకార దేహుల్‌ అతుల విలయ ఛాయా కృతాంతాత్మ మూర్త్తుల్‌, 
(పతిరోధాసక్తి మిత్రుల్‌ పరుగున వెనుకన్‌ రాగ పొండంచు దుర్మా 
రత కత్తుల్‌ దూసి తోయంగ సఖుని దరిజేరన్‌ (ప్రతీకార వాంఛన్‌, 


భేమశం కరం 75 


మ।| వెనువెంటన్‌ చనుదెంచు బృందమును వే వీక్షించి యొక్కుమ్మడిన్‌ 
తనువుల్‌ క్షోభను చెంద కత్తిపిడులన్‌ తాడించి మోదించి రా 
పనుభూతంబుల బోలు సైనికులు, ఆ బీభత్స సంవర్తమున్‌ 
మనగం జాలక వెన్ను చూపిరి సఖుల్‌ మారొడ్డ నిర్వీర్యు లై. 


కం!l! అకృతాస్తు9లు, బాలురు, ఆ 
నికృతపు యోధుల కెదురుగ నిలువ నశక్తిన్‌, 
స్యకృత హత కర్ములగుచు 
వికృతముగ వికావికలయి విడివడిరంతన్‌. 296 


వ! ఆ విధంబున ఆ భండన భీములు తమ స్నేహబంధువును 
బంధింప, ఆతనిపై గల (పేమాభిమాన గౌరవ వాత్సల్యంబుల 
వాని పొందు విడనేరక కుందుచుు ముందున కేగి వారి 
నదుపుచేయు పాటవంబునకు నేరక, వారి నాపు చేయు 
పయత్నంబు నెరవేరక, తాము ఆ ముష్కరులచ భంజింపబడి, 
తలకొక మార్గంబ పారి తెరిగి కొంత కాలంబునకు కూడుకొని, 


ఉ|| ఎ విధి నీ దురంతకృత మేర్పడ మాన్సగ వచ్చునంచు, ఎ 
తోవయు తెన్ను తోచక, ప్రతున్నత నెగిరి మల్కపల్లెకున్‌ 
తావుల [పాణముల్‌ చెదర తాడిత దుర్నయులై, వివాద సం 
భావిత రిక్త కర్మచయ భావుకులై, అసహాయ భిరులై. 


ఆ|!వ|! 
ఊరు చేరి వారు, వారి వారిని చీరి 
బరు రు నరక తుము తల 
ఊరి పారవరులు ఉరికిరి పరుగున 


an] 


తా ఫ్రా చ్‌ nate ad 
SST Tr De దొరగ్భహంబు. 


గి 
[ 


12 


కం!! 


వ! । 


ఉ|| 


వ!| 


రస[సువు 


వలసిన పండ్లను కుడిచియు 

తలమునగన్‌ స్నానమాడి తమకము తీరన్‌ 

అలవోక విశ్రమించిరి 

తలపు మజచి తరునికుంజ తలముల లోనన్‌. 280 


అంత, 


ఆటగ నిట్లుచేతురె ఫలాయుత వృక్షవినాశ మంచు నా 
తోటను కాచు సెనికులు దోరృల మొప్పగ పోటుముట్టులన్‌ 
పాటవులై ఎకాయెకిని పట్టిరి ముట్టడి బెట్టి, మ్మతులా 
రాటము చెంద, పోరుటకు రాయని పుత్రుడు కత్తిదూయగన్‌. 


కొంతకాలం బా కుమారుండు మారణాయుధ హస్తులైన 
కావలి భటులతో పోరాడి తన (ప్రతాప (పదర్శనచే వారి 
నాశ్చర్య పరిచినను తుదకు పట్టుబడిపోయె. 283 


బాలుడు వఐ(క్రమోన్నతుడు బాహు బలాఢ్యుడు నైనగాని, ఆ 

ఖల కృపాణ నైపుణిని పెంపుగ చూపిన గాని, ఒంటిమై కృతాం 
తాలయ దండనాయక నియంతల బోలిన రెడ్డిరాజ్య భూ 

పాల నియోగ యోధ పరివారము ముందట గెల్వనేర్చునే. 


15. రాయ పుతుడు బందియగుట. 


అంతలోన _ ఆప్రాంతంబున (గుమ్మరుచున్న మన్యకోట 
సేనాధ్యక్షుండు పంపిన యోధబృందంబు బలికై బాలుని 


వదుకుచు అచటి కరుదెంచి, 
149 


తే॥|గీ|| 


అక్కర! | 


చ! | 


వ।|। 


భీమశంకరం 73 


పండ్లను తెంచిన బాలుర గమనించి 
క్షుధార్తితో వారు కుక్షి నిండ 
తినుటయు, జలకంబు తెరువులు తిలకించి 
తరుకుంజముల చెంత తనువు లొంప 
కావలి సెన్యంబు కట్టడి పెట్టగా 
ఒంటిమై వారిని నోర్వ నేర్చి 
నట్టి బాలుని పోటు, నతని విలాసంబు 
జాదల మాటున నుంది వారిశు హూ 
బలికి తమ్మని పంపన [ప్రభువు నాజ్ఞ 
తీరు నంచును కర్కశ ధీర భటులు 
బందియె యున్న బాలుని పక్క చెరి 
తేరి పరికించి యోజించి తీర్పు మీర. 286 


ఈతడె దొర చెప్పనట్టు అందాల యిందువదనుడు 
అతిబలవంతుడు నరిభయంకరు డౌదార్యపరుడు 
చతురుడు పదియారు వరముల వాడు సద్యంశభవుడు 
పతి సంతసించు ని బాలుని మనము పట్టితి మేని 


అని తలపోసి రాజభటు లార్చటి కావలి వారి తోడ, ఎ 
పనికి మన్యభూబు నరపాలుడు తమ్మి ట పతన రురురే 
గ నుడివి, రాజముద గల ఖత్తును జూపుచు రాయ బాలునిన్‌ 
కనికర మేమి లేక బలికై వెస పట్టిరి హుంకరించుచున్‌. 


అంత రాయ పుత్రుని స్నహ బృందంబు, 


78 రస్మసువు 


వ! ఇట్లనేక [పకారంబులు పుతవియాగంబునకు మనంబున 
[కుంగుచు, (ప్రకాశంబుగా ఇట్లఐయె. 311 


ద్వాక్షర (పాసయుక్త చ।। 
సురతుడు రూపవంతుడు యశోగుణగణ్యుడు వేదవెద్య భూ 
సుర వరభక్తి తత్పరుడు, శూరుడు, మత్కుల వర్ధనుండు, ఖా 
సుర శివపాద పద్మయుగ శోభిత శీర్షుడు, ఆ[ితాలికిన్‌ 
సురగవి సన్నిభుండు, పరిశుద్ధ మనస్కుడు పు[తుడేమగున్‌. 


ఊఉ! ఆతని ఏడి నేనెపుడు అర్దనిమేషమునైన హాయిమై 
భూతతి సాక్షిగా (బ్రతుక బోదునె, వ్యర్ధము జీవితమ్ము నే 
సి తరి ఎందు బోయెదను, ఎవ్వరి చీరుదు కావు మంచు ఈ 
యాతన తీర్చుచున్‌ బలి నియంత్రణ చేసి కుమారు (బోవగన్‌. 


స. అని పదంపడి, నిరాశాజనిత రోష  కుటిలత్వంబులు 
మనంబును పారిగొన, మంజిష్టామండిత కసర ద్వయ 
నోభిత ధవళ సూనంబు పగిది, రకారుణ నయన 
యుగళ (ప్రకాశిత వివర్ణ వదనుండై గంభీరంబుగా నిట్లనియె 


గొ 


| సెన్యంబు సమకూర్చి సమరంబు చేయుదు 

రెడ్డ సెన్యాధ్యక్షు రిమ్మ దింతు, 
కాకతియ (పభ కూకటి వెళ్ళతో 

పెకలించి వెతును పంపు మీర, 
జనులందరను జర్చి చ[క్రవర్తికి (మొక్కి 

బలి కార్యక్రమమును భంగపరతు, 
కోటరక్షకు కూడి కోటిరూకల నిచ్చి 

కొడుకును విడిపింతు నొడుపు తోడ, 


టిమశంకరం 79 


ఆత||గ|| దొడ్డిదారిని బోవుదు దోహలించి 


ఊఉ!!! 


ఈఆ|| 


కం! ! 


ఎవరు కనకుండ బాలుని ౨త్తుకొత్తు 
ననెడి అవివేక వాక్యంబు లాలకించి 
అచట (వోగైన పురవృద్దు లనిరి యిట్లు. 


ఏరత్వంబున కాదు కర్ణ్య మిపుడీ వీర్వపలాపంబులన్‌ 

తీరంబోవదు ఎంచి చూడగను ఏ తీరున్‌ బలాధిక్యులౌ 
వారిం బోరగరాదు, దుర్గమును ఎ వావిన్‌ (పవేశించి ఆ 
కారాగారము చేరలెము మరి ఓ గమ్యుంబు కన్సటబెడిన్‌ 


మానిత పూజ్యుడున్‌ మహాతమంత సమరుడు తత్త్వవేత్త స 
మ్మానిత వేదవేద్యు డురుమంగళ రూపవిశేషణుండు ఆ 
జానుకరావలంబుడు ఎసర్జిత రక్షణ పక్షవాతియాౌ 
మౌనివరెణ్యు వేముకుల మండను ని గురు వర్యు వేడుమా. 


ఆతడె యొప్పునా జలధి నైనను దాటగవచ్చు, దెవతల్‌ 
(పితిగ ఇత్తురయ్య సురశృంగిణి, మెచ్చి ఉమామహేశులున్‌ 
ఆతత పుణ్యలోకముల నంచిత వాసము కూర్త్తు రింక న 
వీ తతి క్రుంగబోకుము, మునీశ్వరు పాదము పట్టుకొమ్మి కన్‌. 


17. రాయుడు వేము మునిని తన పుత్రుని 


రక్షింపుమన (పార్షించుట. 


అమ్మాటలు అణ రాయుడు 

సమ్మోదము తొడ గురుని సన్నిధి ౧న 

అమ్మా యనుచును నాత,. 

కొమ్మ పుడు భద్రకాళి కాలుచగ వెద లన్‌; వ] స 


80 రస్మసువు 


వ!!! ఆ విధంబున రాయుడు తన సన్నిహితులతో డను, రాయ కుమార 
మితవర్గంబు తోడను మునిజనాశమంబు చేరి అందు 
గురుస్థానంబున, 


తె|1|గీ[| 
పాఢథి పద్మాసనస్టుడై గాఢము[ద 
కన్ను అరమోడీ నిష్టతో కాలకంరు 
ఆత్మ సందర్శన సుఖంబు నముభవించు 
స్వామదేవుని గాంచి విశ్వాసమొప్పు. 320 


ఆ||వె! 
యోగ దీక్షనుండి ఓజతోడ భువికి 
వచ్చునంత దనుక వద్దనుండి 
న్వామి ఘనత తలచి స్యాంతంబునందున 
(పక్క చెరి (మొక్కి పదము పట్టి. 


చ!! చిరునగవుల్‌ ముఖంబున నషెష కృపారస హర్షభావముల్‌ 
వరలెడి కన్నులున్‌ మహిత వైదికయోగ నియోగ తేజమున్‌ 
సురవర సన్నభంబయిన శోభిత సుందర దెహసంపదల్‌ 
ఉరమున మంత్రకల్ప కృతు లూర్జిత భూరి విభూతిరేఖలున్‌. 


కం!!! రాయుడు పదముల బడి 
భయ విహ్యల మానసుడై |ప్రార్హన సేయన్‌ 
భయపడవల దంచును, (పతి 
భ యతిందుడు వాని హృదయ భారము మాన్సెన్‌ 


వ! 


దీమశంకరం వ్‌] 


అంత నా రాయవరుండు, ఆశమ (ప్రవెశానంతర పరిసర 
వాతావరణ (ప్రభావంబున కొంత శాంతచిత్తుండయి, తదుప 
(బాహ్మణోత్తముని అభయ(పదానంబున నిరూ లితోద్విగ్నుం డైనను, 
కుమార ఐయోగంబున తడబడుచు, 


Cn 


గజ విలసితము! | 


స్వామిని చేరి (మొక్కి సవినయముగ పలికెన్‌ 

ధామనిధి[ప్రకాశ ! తనయుని బలికని, మా 

చేమ కుమారు పట్టె పెలుచన దళపతి! స్వా 

మీ! మును వింటి వాని హితులు తెలుప, నిపుడే. 325 


చం(దకళ। | 


పుతు డొక్కడె మాకు, (ప్రఫుల్లాంభోజ ముఖుండు, శుభుండు, ఎ 
మాతమున్‌ నను ఏడక కొల్చున్‌, మా కులదీపకు డాతడే, 
మితు లందరి చేకొనిపోయెన్‌ మించు విహార మనస్కుడై 
యాతకున్‌, ప్రభు సెన్యనికాయం బాతని పట్టె హుటాహుటిన 


వ!। దేవా! మన మన్యమున నున్న కోట నెలు సేనాధ్యక్షుండు 


సర్యస్యతంతుండై, చక్రవర్తిని సరకు గొనక, ఈ (వాంతంబున 
తన అధికారంబు అ(పతిహతంబుగా చలాయించుచున్న 
విషయము మన కందరకు విదితమే కదా! తామస (పవర్తుండైన 
ఆ దుర్మార్గుడు అతి స్వార్థుండై, అమానుషంబును, అత 
నింద్యంబును, అనార్యంబును, నితిబాహ్యంబునునైన 
జీవహింసలతో,  జంతుహత్యలతో క్షుద్రశక్తుల నారాధించు 
చున్నట్లు వినికిడి. ఈ మధ్య ఆ దురాత్ముండు స ఖం 
నారంభించి, బలి యిచ్చుట కొకబాలున వదుకు చున్నట్లు 


82 


శా! | 


రససువు 

కర్ణాకర్ణిగ ఆలయ వచ్చు చున్నది. అది అట్లుండ, మన 
కుమారుడు మితులతో గూడి మన్యకాననంబున నున్న 
రాజోద్యాన వనంబును నెరక (ప్రవేశింప. ఆ బృందంబున నున్న 
కొందరు క్షుధార్తులై అచ్చటి వృక్షంబుల నున్న ఫలంబుల 
నారగించి రన్న చిన్న తప్పిదంబునకు, వనరక్షకులు కుమార 
సహిత బృందంబును బంధించుట సబబైనను, ఆ సమయంబున 
రాజమైన్యంబులు (ప్రవేశించి, తోట కావలి వారిని తిసెపుచ్చి. 
యువక బృందంబును విడిపెంచి, ఒక్క కుమారునే స్వాధీనము 
చేసుకొని బంధించి తమవెంట మన్యకోట మార్గంబున 
తరలించుట చూడ ననుమానాస్పదముగ నున్నది. 
కుమారుడు నవయౌవనుడు. పదియారు వర్షములవాడు. 
సర్యాంగసౌాష్టవుడు. సద్వంశ జాతుడు. పర్మాకముడు. శాక్తేయ 
(పోక్తంబైన నరమేధార్థము మానవ బలి పశువునకు వలసిన 
అర్హత లన్నియు కలవాడు. అందువలన కుమారుని సెస్యంబు 
తప్పక నరబలిక గొని పోయిరని వాని మితులును, మా 
పుర[పజలును అనుమానించుచున్నారు. మా కర్మ మెట్లున్నదో'! 


ఆసు మాట కర్మ! సుతు డేటికి పోయె వహారయా[త! అం 
దేమి సుఖంబటంచు నత డేగెనొ కంటక కాననమ్ము! అం 
దేమగు దుష్కృతము బలి కితని సైన్యము బంది చేసె! ముం 
దేమగునో కుమారునకు నేతరి ముష్కర దుష్ట దైత్యుచే! 


నిన్నున్‌ నమ్మితి నని, ననెపుడు దుర్నీతుండ కాకున్నచో, 
వున్నెంబుల్‌ ధర ధర్మమంచు సుమనఃపూరంబుగా చేసినన్‌, 
మన్నింపందగు నన్ను నా సుతుని వ మాన్పించి యీహత్య, ఆ 
పన్నున్‌ గావుము వేమువంశ తరణీ! బాధార్తి చింతామణీ! 


తే! గీ! 


వ! 


తె||గీ|| 


తే| 1గీ!| 


అముశతక గ్ల 


మం(తంబు వేయుదో, తంతంబు చేయుదో, 
ప్రభువు నాజ్ఞాపించి ప్రశ్నసేతొ, 

వదంబు వల్లింతొ, విధులు నిర్వ ర్తింతొ, 
వేదాంత మార్గంబు విశదపరతొ, 

ధవుని ప్రార్థింతొ, మాధవుని మొరలిడిదొ, 
వాణి వెడెదొ, శార్వాణి కొలుతొ, 

దానంబు చేయుదో, దండంబు వాడెదో, 
భేదంబు పాటింతొ, బగ్గలంతొ, 

లక్ష్మి నర్దించి చేతువో లక్ష్యసిద్ధి, 

చక్రవర్తికి చెప్పి నవ[క్రగతిని 

ప్లుతు ఐడిపెంచి యీ తండి బొంది నిలుపు 

ఎది యుచితంబొ నద్దాని నెన్నుకొనుచు. 


అని విన్నవించి యూరకుండిన తదుపరి రాయ కుమార 
సఖులలో నొక్కరుండు బాహ్మణునితో సదు ఏనరిరె. 


సఖుడు, తమ బృంద మెట్లు వెసారి తిరిగి 
రో, వనము నందు వారెట్లు రుద్దులైరొ, 
(ప్రభువు సెన్యంబు సఖునెట్లు వట్టుకొనరో, 


పూని ఆతండు వారితో పోరెనెట్లొ 


వ్‌ 


వారి మాటలు చేష్టలు వ(క్రదృష్ణి 
బాలు బలి కని మెన్యంబు పట్టనట్లు, 
తాము తెలుసుకొనిన తీరు దాఖలాలు 


తగిన వివరణల తెలిపి తత్తరముగ. 333 


రస్మసువు 


కావలి వారు సెనికులు గాఢ వివాదపు భాషణంబులన్‌, 
భూవరు రాజ్యభాగ పరిపోషణ చేయగ కట్టినట్టి యా 
స్తావర మేలు యోధవరు సంతక మూనిన చీట్లు చూపి, వా 
రావిధి మిత్రు బట్ట, బలి కౌనని రూఢిగ తోచె భూసురా. 


కం! | మిత్రుని విడువుం డంచును 


నాతముగా మెము జీర, ఆ సైన్యం బె 
మాత్రము సరకు గొనక నతి 
చిత్రముగా కొట్టిరయ్య చిత్తుగ మమ్మున్‌. 335 


కమలనగిీతి! | 


ఆ ఎధమున చిత్రహింస అవనినాథు భటులు, 
కావలున్న తోటవారు కలసి మమ్ము పెట్ట 
చావు తహ్బొ కన్ను లొట్ట సంతరించినట్లు 
వావి వరస లెక నురికి వస్తిమయ్య యిటకు. 


ఆన తెలిపిన తదుపరి, రాయునితో నేతెంచిన పౌరవరులు గూడ 


అనెక విధంబుల [బాహ్మణోత్తముని బాలుని రక్షింప వేడుకొనిన. 


అన్వఎలసెతము || 


కరము మొగిడ్భి వారలు విషాదగాథ ననుకంపతో తెలుపగా 

ఢరణ్‌ సురెందు చక్తులు దయార్దం) తన్మయత ఏంత భావములతో 
మెరిసె, వినూత్న కాంతులు జనించి మించె వదనమ్ము, ఆశ్రమములో 
రిసర మంత శాంతము వహించ, భక్తి పరిపూర్ణ మయ్యె నపుడున్‌. 


en 


భీమశంకరం 85 


ఉత్సాహము! | 


వ!!! 


కం|| 


కం!! 


వ! | 


కాంచిరి సభికులు మునివరు కన్నుల కనికరముతో 
మించు వింత శాంతి మిసిమి మీటు కాంతి సంపదల్‌ 
ఎంచి చూడ యోగ దృష్టి నింతలోన బాలకున్‌ 
కాంచె మౌని యంచు వారు కౌొతుకంబు నొందగన్‌. 


ఆ సమయంబున, 


ఇంచుక సేపు భూమిసురు డీశ్వరపాద నివేదితాత్మ రా 
గాంచిత భావవేగ పులకాంకిత దేహ నిమిలితాక్షుడై 

మించిన దివ్య యోగమున మిత్రుడు రాయుని పుత్రు పూర్వ జ 
న్మాంచిత పాపకర్మముల నంతము చేయగ సత్వరంబుగన్‌. 


18. వేము ముని మన్య ప్రయాణము. 


పిలిపించి శిష్యుల పలికె 

నలమట పడ నెందుల కిక, ఆ బలి నాపన్‌ 
అల కానన దుర్గమునకు 

వలయును కదలగ విచిత్ర వాహ్యము తోడన్‌. 


ఆయువు కలదాతనికిన్‌ 

ఆయిత పడినాడ పోవ నా శివునాజ్ఞన్‌ 
పోయద నిపుడె తగిన యు 

పాయముతో రాయసుతు నపాయము బాపన్‌. 


అని వాక్రుచ్చుచు, ఆ క్షణమే బయలుదేరి వెడలుచున్న 
ఆ|తత్రాణ పరాయణుని వెంటనంటి, 


86 


రస(సువు 


శా!| (గామంబంతయు చేరి విప్రవరునిన్‌ గాంభీర్య మూర్థన్యునిన్‌ 


సేమంబంచును (మొక్కగా కదిలె నా శ్రీకంఠ సేవాంకిత 
స్టోముండంతట మంత్ర తంత్ర విధి మ్యాత్రుండై, కుఠారంబుతో 
రాముండొంటిగ కార్తవీర్యు ననిబోరం బోవునట్లొప్పుచున్‌. 


[ప్రయాణ! | 


కమండలూర్ధ్వ్య దండమున్‌ 
[ప్రమోద మందహాసమున్‌ 
సమంత కాంతి దేహమున్‌ 
అమంద యాన వెేగుడౌ 
చు మౌని ఊరు వీడగా 
నమా నమా యతీశ్యరా 
నమా నమో మునిశ్వరా 
నమో నమో దయాపరా 
నమో కృవాపరాయటం 
చు ముక్త కంఠ యుక్తుల 
కమంబునన్‌ పుర (పజల్‌ 
నమస్కరించి రయ్యుడన్‌. 


అనుపమ దివ్యశక్తి మహిమాన్వితుడైన యతీంద్రుడంతటన్‌ 
మనసును మించు వేగమున మబ్బు పయిన్‌ పయనించెనో యనన్‌ 
పనిబడి పోయి చెరె జనపాలుని సెనిక భద వాటికన్‌ 
ఘనభుజ రాఘవెం[డ పరికల్పిత శస్త్రవిశేషమో యనన్‌. 

347 


భీమశంకరం 87 


ఉ|| ద్వారము చేరి భూసురుడు వావిగ దుర్గము చేరబోవ దు 
రార పరాక్రమ (ప్రముఖ రాజభటుల్‌ చనికాంచి రంత గం 
ఖర శరీర భారు నురువీర సమీర కుమార సుందరా 
కారు విభూతిధారు నవకాంతి సముజ్వల తారహారునిన్‌. 


ఆ||వా!! 
వాని చేరి వారు వారింప దరిబోయి 
తేరి చూచి వాని తీరు చూచి 
వదన కాంతికళల హృదయంబు పులకింప 
మనము తల్లడిల్లి [మాను పడగ. 349 


సీ|| దండంబు ధరియించి దర్చించె నీతండు 
దండధరుం డేమొ దారిలెదొ! 
ఒడలెల్ల విబూది వెలయించె నితండు 
మదనుని మసిచెయు మదహరుండొ! 
ఆజానుబాహుండు అతిభారకాయుండు 
ఏశ్యరూపుండౌ (తివికముండిొ! 
(బహ్మజ్ఞతేజుండు [బాహ్మణ రూపుండు 
(బహ్మాండకర్తయౌ (బహ్మకాడొ! 
తే!!గీ!! ఉన్నపాటున నియెడ నుద్భవించె 
భక్త వత్సలుండౌ దత్తవర్ణనుండొ! 
మనల కరుణింప వచ్చిన మౌని వరుడొ! 
ఇతని చూడంగ (మొక్కగా ఇష్ట మయ్యె. 


రవి 


"“విశ్వదేవి! | 


చ!!! 


వ! | 


కం!l! 


వ।!। 


క. 


ఉద్యఃస్పూర్తిన్‌ వెల్లున్‌ నరోద్దుండు, ఏడో 

విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో, 

సద్యఃకర్ముండౌనో విచారింప, ఈడీ 

చోద్యంబంతో వింతౌను, చోక్షంబు చూడన్‌. 351 


అని మనమందు నెంచి వసుధామరు భక్తి నమస్కరించి యా 
ననముల (భాంతి తోవ మునినాథుని వేడిరి ఆజ్ఞ సేయు ఆ 
మునివరు డంత మీ (ప్రభుని ముందుకు తోడ్కొని యేగుడాతడున్‌ 
కనివిననట్టి ఓ ప్రముఖ కార్యము చేయుటెరింగి వచ్చితిన్‌. 


అని ఆనతిచ్చిన, ఆ మాటలు భటుల కానందంబు చేకూర్చు. వారు 


ఓ క్షణ మోపుండంచును 

దీక్షితు కూర్చుండ బెట్టి దీవెన గొనుచున్‌, 

తక్షణ మేగిరి సేనా 

ధ్యక్షుని కొలువుకు మనంబు తత్తర పడగన్‌. 354 


వెడలి వివిధిద్యోగ భట భృత్యాది పరిచారికా సమావృతుండై 
సభా మండపాంతర సింహాసనారూఢుండైన దళవాయిం గాంచి 
ద్యారవాలకు లిట్లనిరి. 


కరాళ వింతయయ్యు ధరణివర! ఎయెడ చూడనట్టి ఓ 

(పోడ మనిషి దుర్గ ముఖ పూర్వ వనంబున చేరి నిల్చా, మె 
మోడక వాని చూడ నధికోజ్ఞ్యల తేజము కన్ను గప్ప, కా 
పాడు మటంచు మెమతని పాదములంటితి మాజ్జ సేయగా. 


ne] 


సేబడ్యున్యాలా “ర్భిత విశ్వదేవి వివరణ-2 చూడుడు. 


కం|| 


కం!l!| 


భీమశంకరం 89 


మానవు డౌనొ కాదొ, స్ట్థిరమండిత రూపుడు [బహ్మ తేజుడున్‌, 
ఆ నలువా, శివుండ, |తెదివాధిపుడా, హరియా, బృహస్పతా, 
మానవు డయ్యనా మహాత మౌని వరుండగు, విశ్వవేదునిన్‌ 

మానస మందు నిల్పౌ నని మామది తోచుచునుండె భూవరా. 


అతడును గంభీర ధ్వని 

యుతముగ మీ (ప్రభుని జూడ నుత్సుకతన్నన్‌ 

అతిశయమును దిగనాడుచు 

అతిరయమున వచ్చినార మనుమతి నడుగన్‌. 358 


వెంచేసపి ముఖ్యకార్యము 

కాంచగ పని యయ్యు నంచు కబురంపె ప్రభూ! 
చంచత్తనురూపధరుడు 

పంచాగ్ని సమప్రభ వర పంచాననుడున్‌, 


త||గ| | భటుల మాటలు విన్న ఆ (ప్రభువరుండు 


వ! 


కున ము సందిహుబోవాన మదన పడగ 
వచ్ట్బనాతడు ఒక దొడ్డ వాడటంచు 
ఊహ చేయుచు తలపు లురూత లూగ 


మనంబున ఇట్లని వితర్కించె 


చోద్యంబయ్య్యెడు కోటలో నితరులన్‌ చూపోప మెనాటికిన్‌ 

ఆ శతతతటు ఈ రూం ఘూరారణ్య దెశంబునన్‌ 

కది స తటున. తాలు గూదచరులిన్‌-రరూాతురట ఇవా 
ణ్‌ 


po ప ఖు లో మీ a త డు డా 
ఇదో ౧ఆచరు కాలిడన్‌, ఎటుల ఈ ఉడండు డెతంచ 


of) 


క౦0!! 


కం! | 


కం||! 


రస్మసువు 


మానవుడెన ఏకతమ మన్యము జొచ్చునె, చొచ్చెనేని ఈ 
కానన భూమి భీకర మృగంబుల చిక్కడె, చిక్కుకున్న ఈ 

కోనకు వచ్చి ధైర్యమున కోట ముఖమ్మున నన్ను కోరునే, 
మానస మందు నాకతని మమ్మార చూడగ వేడుకయ్యుడిన్‌. 


అదియునుంగాక, 364 


ఘనమగు రహస్య మఖమును 

పనిబడి యొనరించు చుంటి [పతినిశ యందున్‌ 
మునికొని పూర్ణాహుతి బలి 

మునిమాపున నర్ధరాత్రి మూర్తంబు గదే. 


ఈ ఎషయం బాగంతుకు 

డే విధి నెరిగాను, మహామహాతుడు భవిష్యత్‌ 
భావుకు డీతం డేపని 

కై విచ్చేసెనొ, తెలియగ నాసక్తయ్యున్‌. 


అని తలపోసి భటులతో 

ననియె నపుడు, ఘనభుజవరు నాతని వేగన్‌ 
కొనితెండని, వారలు (ప 

తిని చేకొని వచ్చి రతిథి తీరున విపున్‌. 


అట్పెతంచిన గంభీర సుందరాకారుని, 


అక్షయ్యంబుగ కాంచె బబాహ్మణుని వాడాశ్చర్య సంక్షోభుడై 
ఆక్షోణీసురు పిక్షణాక్షణ కటాక్షాప్యాయ దాక్షిణ్యతన్‌ 
అక్షణ౦బగు క్షాంతి గల మనమందా క్షత్రియ స్యామిక్‌న్‌, 
నాక్షాతా్యారము నయ్యా నా క్షణమునన్‌ సంతృప్తి చక్షుద్వయిన్‌ 


ఒముశం కరం టి] 


తే!!గీ!! అంత సంతోష సంభ్రమ స్వాంతుడగుచు 


ఉ|| 


గద్దె దిగివచ్చి పైనున్న కండువాను 
స్వామిదేవుని పాదాల వద్ద పరచి 
(పక్క దరిచేరి పదములు పట్టి (మొక్కి. 


ఇట్లన వా(క్రుచ్చా. 


ఎవ్వరు మీరు స్వామి, ఇట కేవిధి నెక్కడ నుండి రాక, ముం 
దెవ్వరు ధైర్యమూని వన మితరి దూరి చరింపబోరు, మీ 
రెవ్యరొ గాని మా పయి నూన కృవాసుధ వెల్యరించుచున్‌ 
దవ్వుల నుండి వచ్చితిరి ధన్యుల మైతిమి మి కతంబునన్‌. 


తృరక్షర ప్రాస కం! 


కంl! 


ఎ కతమున నరుదెంచితి 

రేకతమ, మహా విశేష మియ్యది చూడన్‌ 
మాకు తమ రాక శుభమను 

నాకూతము మనమునందు నాకలనయ్యుని. 


అని పరిపరి విధముల (పా 
రనలన్‌ తను వేడినట్టి దళవాయిని ఆ 

మునివరుడు చెరి యిట్లను 

ఘనరవ సాహార్ద భావ కమనీయుండై. 374 


స్వస్తి ! విశాల రాజ్య వరవాభవ రెడినృపాల భూరమా 
విస్తరణ (ప్రయోక్త ' పరివెష్టిత భూభుజ రక్షణ(కియా 

హస్త ! ప్రగల్భ భూవర సహస కిరిట విశిష్ట రత్న పా 

త స్తవనీయ ! పాశుపత తంత్ర కుతూహల ' స్వస్తి నికగున్‌ 


92 


మాలిని! | అనుపమ గుణశిలా ఆర్త రక్షా పవి(తా 


కంl! 


కం! |! 


వినుత సమర శాలి వఏరశైవాత్మరంగా 
ఘనతర హృదయాత్య్మా క్షాత్ర ధర్మజ్ఞ మూర్తి 
అనుపమ మఖ సాధ్యా అంబికామూర్తి భకా. 


అని దీవించి మరియు నిట్లనియె. 


ఏ నెవ్వండనొ గోత నామము లవేవేవో మహారణ్య మున్‌ 
నెనొక్కండెటు దాటితో యనుచు (ప్రశ్నింపంగ అప్రస్తుతం 
బౌ, నేనోద్విజుడన్‌ దివౌకసుల డుత్యర్ధంబుగా యజ్ఞమున్‌ 
సేనానీవర నీవుచేయ విని నా చేయూత నీవచ్చితిన్‌. 


మం(తంబులు, స్యంతంబుగ 

యం్యతంబులు, యజ్ఞపురుషు నామంతణముల్‌ 
తం[తంబులు చేయంగ ని 

మం(తితుడ, నను నియమించు మఖమును నడపన్‌. 


అత్యాదర (పతి మెయిన్‌ 

కాత్యాయిని పంపె నన్ను కారుణ్యముతో 
బత్వ్యా నిత్య చారణ 

వ్యత్యాసము తోడ సలు వత్సా [కతువున్‌. 


19. సామంతుడు వేము మునిని చండీ 
యాగమునకు యజ్వకునిగా నియమించుట. 


శా|! ఈ మాటల్‌ విని కాకతీయ వరుడెంతేనిన్‌ ముదంబందుచున్‌ 
ఆ మౌనిశ్వ్యరు నర్ణకపాద్యములతో నర్చించి, తానిట్లనెన్‌ 
సామాన్యంబ భవత్కపావిభవ మి సామంతుపప చూపుటల్‌ 
ఎమి భాగ్యము నేడు నే వెదుక బోయే తీగ లభ్యంబయెన్‌. 


శా|| ఓ మాసంబున నుండి నేను పరవిద్యోత్కష్ట శాక్తేయమౌ 
శ్రీమాహేశ్యరి యాగ మొండు నిశలన్‌ చిత్తంబునన్‌ నిష్టతో 
కామో[దెక నిషిద్ద బద్ద మతినై కాపాలికా పద్దతిన్‌ 
సామం(తంబుగ దక్తి ణాభిముఖి సంస్థాపెంచి సేవించితిన్‌. 


ఉ|| ఆహవనంబు నేడు, నిశయందు ముహూర్తము, హవ్యవాహు నా 
వాహన చేసి హోమమున వాసిగ వల్వ నరణ్య మందు మా 
రాహుతు లాంచి తెచ్చి రొక రమ్య విశిష్ట గుణావతంసునిని 
బాహు సమ్మగ విక్రముని బాలుని ధీరుని (ఏతి పాత్రునిన్‌. 


కం|| బీభత్స ఏర రాద 
[పాభావిత వాద్య నాట్య పారీణవరుల్‌ 
ఆ భైరవి మెప్పింతురు 
వెభవముగ బలి సమయ వివర్తన తోడన్‌. 
384 


కం!! 


కం! 


కంతయో ముదంబు చేకూర్చు 
చున్నది. నేన్‌ రాతి జరుపబోవు చండీయాగ నరమెధా 
కార్యక్రమ తగిన  వేదవిదుండును, 
సంప్రదాయ కర్మిష్టుండునగు బుత్విజుండు లెక తల్లడిల్లు 
సమయంబున మీ రరుదెంచి మమ్మ న్నుగహెంచినారు. 


స్వామి! తమ రాక మా 


లట క కల్‌ 


విద్వత్‌ [శ్రేష్టుడు మంత తంత్ర విధి సంవేద్యుండు శ్రీతేజుడున్‌ 
సద్వంశుండు మహా విభూతిపరుడౌ సద్భ్బాహ్మణుండి యడన్‌ 
మద్యతాంత మెరింగి నా [కతువు (బహ్మత్వ్యంబు చేపట్టగా 
శ్రీ ద్వైపాయన మౌని ఏక్షిత పరీక్షిత్‌ పుత్రు యజ్ఞంబయెన్‌. 


అత్యాశ్చర్యం బూ బగ 

వత్యం(త్రాంగం బనూహ్య వాత్సల్యమునన్‌ 
అత్యాదర కృప తోడన్‌ 

కాత్యాయిని పంపె మిమ్ము (కతువును నడపన్‌. 


చేకొనుడీ మఖంబు, శివుచెంచెత ఆనను, బుత్విజత్వమున్‌ 
కొన, మంతతంత్రముల ఖైరవ భూతబలంబు హవ్యముల్‌ 
కొసి ంగి మాకు చిరకాలము సేవకుల చరింప, అ 

క మహత్వ సద్దులను దురయు చెచ్చార నిచ్చి మెచ్చగన్‌ 


ర 


yy Pol f 


స. 


న 


తఆజ్టున బాలును 


STIG చమ. క 


ఎలక 
క్రి ఆతని గీరమున్‌ 


టీ క రా And ఆట 
కషం కల స Ur ఆ? లి 


రా 
౬ 


[1 ( 


గ 


అవున. ఎ ఈ నడుక పాత నాట్య (ప్రభలన్‌ 389 


అంత మునివరుండు, 


క! 


చ! 


కం||! 


వ! 


ఉ||! 


వ!!! 


వీమశంకరం 95 


ఆ విధి దుర్గపాలుని భయానక సూచన లాలకించి, యే 
ర పరమో జుగుప మది నూదగ, ఈ నరరూప రాక్షస 
ప్రావృషజమ్ము పాపముల పంకము నుండి విముక్తి బొందగా 
(తోవను జూపు నిశృయము రూపము దిద్దగ మానసమ్మునన్‌. 


ఇది సమయంబు గాదు, తన యీప్పెత సద్ది ఘటించునంత ఓ 
అదనును చూసి భూవరున కాత్మవివేకము గల్లు పద్ధతిన్‌ 
సదమల కర్మయోగమును శాశ్వత మోక్షము నొందు మార్గమున్‌ 
పదిలముగా వచింతు నని (ప్రస్తుత మోపికపట్టి యిట్లనున్‌. 


జన్నము నే జరిపెంచెద 

నెన్నగ చింతల నయ్య నె విధినైనన్‌ 

ఎన్నడు ఎ యెడ చూడని 

తెన్నున, ని వాంఛ లల్ల తీరగ తృటిలో. 393 


అది అట్లుండ. 


ఆహ్నాక మాచరింపవలె అర్హ్యము లర్పణ చెసి, చండ మ 
ధ్యాహ్న మహేశ్వరున్‌ కొలువ యాప్యము లకిక సత్వరంబుగా 
జాహ్నవిలో మునింగి గృహ చైత్యము నందు విశిష్ట నిష్టతో 
వవ్నాణ కొల్పెదన్‌, తగు నుపాసన లెర్పడ చెయుమా యికన్‌. 


అన్నంత, మఖ సంపూర్ణ కుతూహల మనస్కుం డైన మహాపాల 
సామంతుండు సభ చాలించి, తగువారిని [బబాహ్మణోత్తమునకు 
అతిథి సత్యారంబులు అనుష్టానాది సాకర్యంబులు కల్సింప 
నియోగించి, కార్యాచరణ రణ మారణ బలిదాన 


కార్య(కమాల్లాస నిజాంతఃకరణులు, (ప్రభుభక్తి పరాయణులు, 


96 


జ్ఞా! 


వ! | 


తే! |గీ!। 


తే! |గీ!| 


రస్మసువు 


స్వామి చరణారఐంద వందనాచరణులునైన బహుముఖ 
(పజ్ఞాశీల వీరవరులను రావించి, అరుణాస్తమయ సమయంబు 
సమిషింపక మున్న నాటి రాత్రి జరుగ బోవు [కతుహోమబలి 


కార్యావసర సంభారంబులు సమాయత్త పరుప నాజ్ఞాపించిన, 


ఇద్ద (ప్రజ్ఞాలు, బాహువిర్యులు, నృపాలెశేచ్చ నిర్యం[త్రణా 
సిద్ధుల్‌ శాత్రవరాజ రాజ్యరమణీ శృంగార పాదాంకితుల్‌ 

యుద్ధ ప్రతులు, (శ్రద్ధతో వివిధ యజ్ఞోపాంగ సామాగి సం 

సిద్ధిం కర అంతలో రవి (ప్రతీచి దిక్కునన్‌ [గుంకగా. 


బలి కృత్యంబును చూడనోడి కరుణా భావాంతరంగంబుతో 
తొలగెన్‌ భూమిని కర్మసాక్షి ఎరుపప తోపౌచు వైవర్ణ్యుడై, 
కలువల్‌ రెడు కృశించి క్రుంగి కుజవై కన్మూసి కన్పట్టడున్‌ 
ఇల వ్యాపించెను దట్టమై యిరులు నింతింతై దిశల్‌ నిండుచున్‌. 


ఆ సమయంబున, 


రాజనౌధంపు దక్షణ [వాంగణాన 
రచన చేసిన బంగరు రమ్య వెది 
రంగవల్లులు దిద్దిరి రమణ్‌ మణులు 
తోరణంబులు కట్టి రుద్భూత తతులు. 


మధ్య భాగంబున యజన మండపంబు 
చుట్టు నాహ్వానితాసన సుమ సదంబు 
కాంతి పుంజాల వలయించు కాగడాలు 


అంతరంగాన [పభుని సెంహాసనంబబు. 401 


తే! |1గీ!! 


ఆ|!|వా|| 


తే] |గీ!। 


శా]! 


భీమశంకరం 97 


ఒకచోట సామంతు లొకచోట నుద్యోగు 
లొకచోట పౌరుల ఓలగములు 
ఒకచోట భృత్వ్యులు నొకచోట భట్రాజు 
లొకచోట నుద్దండ యోధ తతులు 
ఒకచోట గణికులు నొకచోట నర్తకు 
లొకచోట వాద్య నాట్యోత్సవమ్మూ 
ఒకచోట తంత మంతోద్యోగ తండంబు 
లొకచోట ఆభోగ యోగి చయము 
మేక లనుములు కుక్కుట మేళనమ్ము 
బలికి సద్దంబుగా నొక (ప్రక్క నిలువ, 
భూత భేతాళ భైరవ భూతి కొరకు 
చేయు శాక్తేయ యజ్ఞంబు సిద్దమయ్యు. 402 


అర్దరాత్రి సమయ మాసన్న మైనంత 
చేత మం[తతజలము సేకరించి 

దీక్ష బూని రక్ష తిపార ధరియించి 
కాకతీయ వరుడు కదలి వచ్చె. 


(ప్రభువు వల్బన వళతటనే (వాంగణమ్ము 
(శ్రద్ధ తోడను నిశ్శబ్ద బద్ద మయ్యె, 

సభను కలయంగ జూచి ఆసనము దాల్ఫి 
యజన [పారంభ మొనరింప నవస వరుడు. 


విపోష్టునితో ననెన్‌ [క్రతువు నిర్విఘ్నంబుగా మంత్ర తం 
[త(పోక్తంబుగ శాస్తం పద్దతిని నిర్వర్తించి నా కోరికల్‌ 
నీ (పాభావిత భూతవర్గ తతిచే నేర్పొప్ప తిర్పింపుమో 


సుప్రాశస్త్య ధరామరా ! బుధవరా ! శోభాకరా ! భాస్కరా ! 


98 


వ! 


చద్దా] | 


కం||! 


వ! 


ఊఆ|! 


వ! 


శా] | 


రస[సువ 
అని (వార్థించ, మరియును ఇట్రనియ. 


మున్నెంన్నండును ఎవ్వరున్‌ విననిది మోటైన యాగంబు, నా 
పున్నెంబొప్పు కపర్దికాంత కృపచే బోయన్‌ ననున్‌ (బోవగా 
మిన్నున్‌ మన్నున కానబోవని మహా మేధావియౌ మంత సం 
పన్నుండొచ్చాను కార్య భారము వహింపన్‌ నా యదృష్టంబునన్‌. 


ని చాతురిచే ఈ [కతు 

వా చందార్క్మముగ నిలు నారాధ్యం బై 

నా చరితము విని 'మనసా 

వాచా' మెచ్చి పొగడంగ భావి తరంబుల్‌. 408 


అని ఎన్నవఐంచ, యజ్ఞ (పారంభంబు చయ నాన తిచ్చిన., 
బుత్విజత్వంబు స్వెకరించిన వేము వంశుండు, 


20. వము ముని యజ్ఞము జరిబంచుట. 


ఆవధి నాజ్ఞ పొంది వసుధామరు డంతట యజవాటికిన్‌ 

వావిగ నేగి రాజునకు వాంఛిత సిద్ది ఘటింప, జ్ఞాన వి 

ద్యా వినయమ్ములున్‌ గలుగ, యజ్ఞ ఫలోదయ పుణ్యలోక సు 
శ్రీ విభవమ్ముతో మనగ (పేరణ చేసెను యజ్ఞ పూరుషున్‌. 


మరియును, 


యాగోపక్రమణంబు చేసి, బహుథా ఆస్టాన పూజం మహా 
భాగుండంతట తిర్చి. దీక్ష నరణిన్‌ భవ్వ్యుండు పుట్టించె నా 
యాగాగ్నిన్‌, ప్రణయింప వచ్చిన సమూహ్యాగ్నిన్‌ ప్రతిష్టెంచుచున్‌ 
సాగంజేసెను హోమకుండమున సంస్కారించి పూజించుచున్‌. 


ఉ||! 


క౦0!! 


కం|| 


భీమశంకరం 99 


భావుకుడై మహామహుడు భవ్య మనస్కత దీక్షబూని, ఆ 
పావకు దల్చి, వేదగత పాఠములన్‌ వినుతించి, ఆజ్య ధా 
రావళ్‌ అగ్ని మోదమున ఆయితమై మినుముట్టి హెచ్చగన్‌ 
ఆవృత వహ్ని కీలల హూటాహుటి సల్పెను హోమకార్యమున్‌. 


ముందుగ మూషికవాహను 

డెందంబందున నిలుపుచు డిండిమ నాదం 
బందం బొప్పగ భూభృత్‌ 

నందిని నాధుని కొలిచెను నటవర మూర్తిన్‌. 


ముక్కోటి దేవ గణముల 

నొక్కొక్కరి పేరు పేర నుగ్గుడు తోడన్‌ 
వాక్కుల నంతర్‌ దృక్కుల 

బుక్కుల నాహ్వాన మిచ్చె బుత్విజుడంతన్‌. 


ద్వాక్షర [పాసయుక్త త||గీ!| 


కం|| 


స[కమ [కతు (ప్రృకియ సంక్రమణున 
విక్రమ స్వర వాక్స్యన ఎచిక విని 
శ(కముఖ్య దిక్చాలు రవ[కగతి ప 
రికమించిరి హవ్యముల్‌ (పతి గొనగ. 


ఉటుములు, మెజుపులు ఎరివ 
అరతను మారుత రుతతతి అతిసామ్యంబై 
తరుశాఖలు తల లూపగ 


పరిసర దేశంబు నిండె పరితుష్టంబై. 417 


100 


మ! 


వ! 


ఉ|| 


క౦0!! 


Ali 


వ|| 


రస్మసువు 


మృదు మం[తంబుల శాకహవ్యముల బాహ్మమూర్తి యాగంబు తా 
ముదమారం జరిపించి నిరరులు నామోదింప ఆమ్నాయమున్‌ 
తుదముట్టన్‌ పఠియించి, యిక నా దుర్గన్‌ |ప్రతిష్టంతు ని 

నిదె తెప్పెంపుడు వేగ బాలు నిపుడే ఈశాని (పత్యర్థమై. 


అని (ప్రకటించిన సమయంబున, 


మండిత పండితోత్తముని మం[త తపః ఫల లబ్ధ తీక్‌ష్ట మా 

రాండ మయూఖ దీపికల తామస భావము మృగ్యమై సభా 
మండప మొసపె, రాజు ముఖమండల మంతట కొంత శాంతితో 
నిండి భవాని పూజ మున నెమ్ముక చేయగ నుద్యమించుచో. 420 


తుషబ్బం జెందెను (త్రిదివా 

ధిష్టాన తియు, నతిఘృత దీక్షా తృషప్పిన్‌ 
పుష్టి ననలు డుపాంగౌన్‌ 

ఇష్టిం (పతుండయి ధరణీశుండుబ్బెన్‌. 


కారాగార బద్దుండైన రాయ పుత్రుని ఆవేదన. 


ఇంక నా యెడ కరండ బద్ధ కురంగంబు కైవడి భీతిల్లి, కారాగార 
బద్దుండై రక్షక పరివార పరివృతుండైన రాయని పుత్రుండు, తన 
విధికి చింతించుచు,. తల్లిదండుల దైన్యంబు నూహాంచి, 
దుర్గమంబగు దుర్గంబును నిర్గమించు మార్గంబు గానక, తనకు 
నెడు మృత్యువు తథ్యంబని తలంచి, యీ యాపత్సమయంబున 
తన్ను రక్షింప నెవ్య రోపుదురని తనలో నిట్లని వితర్కించె. 


భీమశంకరం 101 


ఉ|| మన్నెము నందు సైనికులు మార్కొని పట్టుట మిత్రు లందరున్‌ 
నిన్ననె చెప్పి యుందురని నేననుకొందును, కాకతీయు డీ 
తెన్నున నన్ను నేడు బలి దిగ్గన నిచ్చు నటంచు విన్నచో 
మిన్నక యుందురే సఖులు, మృత్యువు నడ్డరె తల్లిదండ్రులున్‌. 


ఉ||! ఈ విషయంబు వారలకు నేగతి నేర్పడ తెల్లమౌను, వా 
'రేవిధి చొత్తు రీ యడవి నెట్టుల దాటుదు రెట్లు వత్తురో 
ఈ వనదుర్గ భేదన జిహీర్ణలు వారి కసాధ్యమౌట, నే 
(తోవయు తోచకే విఫల దోహలమున్‌ విడినాడి యుందురో. 


కంl!| 


ఉ|| 


ఆ||వ!! 


424 
పారా కాసెడి వారల 
నే రీతిని వంగదీసి నేని దుర్గ 
ద్వారము దాటుదు, [కూరులు 
ఏరిం చేరంగనైన వీలౌనొక్కో! 


చేతను లేవు నాకు చెర ఛిన్నము చేసెడి ఆయుధమ్ములున్‌ 
ఆతత శౌర్య మెనిక నియంతులు దుర్గము నప్రమత్తులై 
కాతురు, వారి దాటి పురుగైనను బైటకు పోవబోదు, యే 
మౌ, తగుదంచు బోవ అభిమన్యుడు చొచ్చిన వ్యూహపద్మ మౌ. 


వీరికన్ను గప్పి వెలువడు మార్గంబు 
కానరాదు నాకు కలచి చూడ, 

లంచ మివ్య లెదు లక్కాకు గవ్వైన 
మంచి మాట విడువమన్న ఎనరు. 


102 రస్మసువు 


ఉ|| ఏ నొకడే సుతుండ మరియెవ్యరు లేరిల తల్లిదండికిన్‌ 
నే నెడబాసినన్‌ (బతుక నేర్తురె (ప్రాణము లారకుండ, ఎ 
వ్వానిని బోవగా వెతను ప్రార్థన చేసిరొ ! చేయకున్నచో 
మానిత మూర్తు లే విధిని మాన్పగ చూసిరొ హత్య నితరిన్‌. 


శా!| ఏ దారింగన లేక, చేయుటకునై యే కార్యమున్‌ లేక, ఎ 
పాదంబుల్‌ గని (మొక్కిరో యెవని సంభావించిరో (బోవ, ఆ 
పాదంబుల్‌ మది నమ్మి నిశ్చయ నిరాపాయంబుగా ఈ బలో 
న్మాద ధ్వాంతము నుండి బైట పడగా మార్గంబు (పార్థించెదన్‌. 

429 
శా!| ఎ విశ్వాత్మకు డడ్డు ఘోరకలి యింకేధూర్త సంహర్త నన్‌ 
(బోవంగా దయచేయు, ఈ బలిని యే పుణ్యాత్ముడాపంగ నే 
ర్చున్‌ వీవోత్తము డెవ్యడైన విని (ప్రక్షోభించి రక్షించునో 
ఆ విశ్యంభరు (మొక్కెదన్‌ (త్రికరణ వ్యాపార ధర్మంబునన్‌. 


మ।! గజరాజొక్కడు (మొక్కెడే విషమ న[కగాహ సంక్షిష్టుడై 
(తిజన్మోహను శౌరి, ఆత డనురక్తిం వచ్చి రక్షింపడే ! 
(తిజగాధారుని వఏరభదు మదనోద్వ్యృత్తి (పహారున్‌ హరున్‌ 
అజినాహార్యున రక్షసేయగ (అశుద్ధాత్ముండనై వేడెదన్‌. 


స | 


ఆ విధంబున తలంచుచు, తనకు వేరు మార్గంబు లేదని నిశ్చయించి 
ఆతడు తన  మనమందున దవాంచు తాపంబు కతంబున 
వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన పప్రయత్నమున నాపంగా 
సమకట్టి, మహాదేవునిపె దృష్టి మరలించి యిట్లని ప్రార్థించె. 


శోకం దగర్శిత వచనము. వివరణ-3 చూడుడు. 


భీమశంకరం 103 


(సగ్విణి మాలిక । | 


వ!!! 


వ!। 


ఉ||! 


వ! । 


బంది నన్‌ వేగ కాపాడి రక్షింపగా 

ఎందుకో యీశ్వరా ఇందు రావేలరా 

మందుడన్‌ విందుడా ! మాలిమిన్‌ |బోవరా ! 

వందనమ్ముల్‌ నుతుల్‌ |ప్రార్టనల్‌ చేతురా 

బిందు మధ్యస్థ నిర్విష్ట నేత్రాననా ! 

సుందరాకార ! ఓ సూరి వంద్యా ! నమా 

చం(దికా శేఖరా ! చండికా నాయకా! 

నంది వాహ్యా ! హరా! నాగహారా ! శివా! 433 


అని జగత్పంరక్షకుండైన విశ్వేశ్వరుని వినుతించుచు, 


చెరలో చిక్కి నిబద్ధ భీతుడయి నిశ్చేష్టుండు నిర్భాగ్యు డై 
పర మైన్యంబుల మధ్య (సుక్కి, తను కాపాడంగ దిక్కెవ్యరీ 
తరుణంబందని వెక్కి మేడి వరదాతన్‌ విరభ(దేశ్వరున్‌ 
శరణంబంచును [ముక్క దుర్భర నిరాశావశ చేతస్కు డై. 


కొంత కాలంబు శివధ్యానమగ్నుండై అహటాన విలాస 
విలసత్వంబున మనంబు లగ్నంబు చేయనేరక, ఆఅజ్ఞత్యంబున 
శివ(ప్రజ్ఞా విశేషం బరుంగక శంకితాత్ముం డై. 


రారను ఎవ్వరున్‌, తనకు రక్షణ నిచ్చి విముక్తి చేయగా 
బోరను, మన్య దుర్గపతి పోకడ నడ్జెడి ధైర్యవంతులున్‌ 
లేరను, ఇంక ఈ నరబలిన్‌ తగు రీతిని నాపు వారలున్‌ 
గారను, విరభ్యదు డుపకారము చేయడు నాకు నేడనున్‌. 


అంత రాజచోదితులైన బలికార్య నిర్వాహకు లేగుదెంచి, 


104 


కం!!! 


కం౦0!! 


కం|| 


కం|! ప 


వ!|। 


ఉ|| 


హమూరాకార వికారత 


కారాగారంబు చేరి కనుగొనిరంతన్‌ 
నైరాస్య వివర్ణ ముఖున్‌ 
ప్రారబ్ద విధి హతకర్ము, ప్రతిహతి వర్ద్యున్‌. 439 


చెరసాల నున్న వాణన 

నరకలు అరదండ లూడ్చి నరచోదితమౌ 
అరదంబున నెక్కించుక 

నరగలు (మోగంగ విచ్చు నారాజులతో. 


తామస హృదయులు ఒడలం 

తా మసిని మిసమిస బూసి, తామర ముకుళీ 
దామ సమావృతునిగ ను 

దామ సిసృపాా విహారు దారకు చేయన్‌. 


పరి విధముల పాటల 
పరిగొని పణవాది వాద్య పరిఘోషముతో 
పరితోష పరివృత పరిణతి 
పరిధిస్థులు యజన పరిధి పరుగెత్తిరటన్‌. 


ఆ విధంబున యజన మండపంబు పేరి, 


బాలుని బండి దింపి మఖభాగ బశిష్ట వఐశాల వేదిపె 

తూలగ (దోసి, ఆ యెడను తోరణశాల (పసూన మాలికా 
లోలితమౌ చషాల తగు లోహపు లంకియ లేసి కట్టి రా 

భల విచారఫాలు, అతి పీడితదేహు విముక్త కేశునిన్‌. 444 


వీమశంకరం 105 


ఉ|| ఆగతి సెనికాళి పరిహాస తిరస్కృతి దండ దూషితుం 
డై గతి లేక లోకలుగు నాగగహ భీతి విషాద రోష ల 
జ్ఞాగత రాగ భారమున నారెకు చూచి బవర్ల వర్లుడై 
ఆగక పొంగు దుఃఖమున నార్చుచు భోరున నేడ్చె భీతుడై. 


వ! ఆ విధంబున, రాజభట  చోదితుండై ఎతెంచిన బాలుని 
ఆగమనంబున యజ్ఞ వాటికా జనంబుల కలకల రవంబులు 
జనింప, బుత్యిజాూండైన వేము వంశ సరోవరేందీవర హృదయ 
మందిరారామ విహార సుందరుండు, ఆవంక చూసి, భటసమా 
వృతుండై బలిపీఠంబు నలంకరించిన బాలుని దరిజేరి, 


*వమణిగణనికరము। | 
తన మనమున ముని తలచెను, కనగన్‌ 
కనికరమగు నధిక చకితు నితనిన్‌ 
కొనకొని మన యునుకువ నిక వినగన్‌ 
వినబడక నతడు వినతెలుప వలన్‌. 


వ!!! అని తలంచుచు బాలుని సమీపించి, 448 


ఉ|| కన్నుల కారు నిరు ఘనఘర్మజలంబుల చేరిపార, వి 
చ్చిన్న మనస్కుడై విగతజీవుని పోలిక (వాలియున్న ఆ 
పన్నుని చేరి బాహ్మణు డుపాయము తోడను మేలుకొల్పుచున్‌ 
తిన్నని దృక్కులన్‌ నిలిపి దీనునితో కనుసన్న నిట్లనున్‌. 


శకందగర్చిత మణిగణ నికరము. వివరణ-4 చూడుడు 


106 


రస 


సువు 


గ 


ఉ|| నే నెవరో యెరుంగుదువు, నివ్వెర చెందకు, నాన్న పంప నే 


వ!। 


పూని రహస్య వర్తినయి (పొద్దుట వచ్చితి, నన్ను నేరకే 
మానిత ధైర్యవృత్తి ననుమానము తోచని రీతి నుండు మీ 
మానవ నాథు ముందు, ఇక మాను విచారము నికు మేలగున్‌. 


ఆ మాటలు చెవుల కింపు చేకూర్చు రాయుని కుమారుండు తమ 
యిష్టదైవంబైన క్షపాకర చూడుండును, పట్టినాది (పహరణాయుధ 
ధారుండును, దక్షయజ్ఞ క్షయుండును, దాక్షాయణీ నాథుండును, 
దుష్ట శిక్షణుండును, క్షణ సోత్రమాత్ర సంతుష్ట దక్షిణ హస్త 
(ప్రసాద క్షతగాత రక్షకుండును, విశ్వంభరుండును, విశ్వ 
నాథుండును, విశ్యరూపుండును, శాశ్వతుండును, ఆద్యంత 
రహాతుండును, నాదిదేవుండును నైన మహాదేవుండు, తన యెడ 
నపారకృపావిశేషంబున యూరనుండిన (బాహ్మణోత్తముని తన్ను 
రక్షింప పుతెంచనని మనంబున  ముదంబంది, ధరణీసుర 
శాసనానుగతుండై తన భావంబులు వెలికి వెల్లడింపక నుండ 
మహా (పయత్నంబున మౌనంబు దాల్చి, నయనంబులు మూసి, 
హృదయంబున భూసురుని పునః పునః (పణామంబు లాచ 
రించుచు, ఆ సన్నివేశంబు మనోన్నేతంబున మననంబు చేసు 
కొనుచు, ముని నాథుని వాక్కులు చెవుల రింగు రింగుమని 
సంతుష్టాంతరంగ తరంగంబులు నింపిన. 


కం!! డెందంబందున మందు డ 


మందానందాను భూతి మందస్మతుడై 
వందనము చేసె ద్విజునకు 
నందీస్యందను మృకండు నందను బోలెన్‌. 452 


వ!!! 


కం!!! 


వ!!! 


శ్రా || 


కం!| 


వl! 


భీమశంకరం 107 


ఆ సంఘటన విలోకించి సామంతుండు ఆశ్చర్య సందేహ 
సంశయంబులు మదిలో నుదయింప, ఇట్లని వితర్కించె. 


అతులిత మృత్యు భీతి నసహాయ విపన్న కృశాంగ ఖిన్నతన్‌ 
అతిశయ రోష దుఃఖ విషయావృతి నుద్దత నేడ్చుచుండి, ఈ 
పతితుడు [బాహ్మణోత్తముని భవ్య ముఖంబును చూసినంతనే 
వెతలను బాసి యే విధిని వెన్నెల లీనుచు వి[కమించెనో. 


ఎదో నూతన తేజము 

ఎదో యుత్సాహ కాంతి ఎరాళముగా 
గాదిలియి వెలుగొందెను 

మోదంబయె వీనిజూడ ముచ్చట కలిగెన్‌. 


ఆ సమయంబున విరభ్యద (పసాదిత భూత భవిష్యత్‌ గుణ 
(గహణుండైన ధరణీసురుండు. 


ఆ సామంతుని హావభావముల నాహర్తించి, సందేహమున్‌ 
ఆసేధించగ వానితో ననియు సేనాధ్యక్ష ! ఈ బాలకుం 
డో సామాన్యుడు, కృత్తివాస పద పద్యోన్మత్త చిత్తుండు, నే 
డా సోమేశ్వరు డెంత వేడినను రాడయ్యెన్‌ కృపాహ్‌నుడై. 


అమ్మహ దేవుని మనమున 

నమ్మి యనుదినమ్ము నతులు నర్మిలి చేయన్‌ 
(పమ్మున కలతల బాపగ 

నెమ్మిక నరుదెంచి కావనేరమి నేడ్చెన్‌. 


అంతియ గాక, 459 


108 


తే! |గీ|| 


కం!!! 


తలిదం[డులు తనులేక తల్లడిల్లి 

తనువు బాయుదు రంచును తపన పడుచు 
పల్లె నున్నట్టి సన్మిత్ర పటలమంత 

తనకు దుఃత్తుంతు రంచును తలచు కొనుచు 


తన [పాణంబులు పోవు తథ్య మనుచున్‌ తర్కించి బాలుండు, వే 
దన భారంబు సహెంపలేక, నిక నే దైవంబు రక్షింప డం 

చును ఖున్నుండయి యేడ్చె, రాజభట సంక్షోభంబుచే నేడ్చె, త 
ల్లని తండ్రిన్‌ స్మరియించి యడ్చె, తనపల్లెన్‌ దల్చి యేడ్చెన్‌ జుమీ. 


అంతట మృత్యు గహ్వరము నందున కాలిడి, ఆత్మయందు వే 
దాంతము నిండ మిధ్యయగు ధాత్రిని జీవనయా(త బుద్చుదో 
దంతము, నిత్యమాత్మ, అది ధ్వంసము లేక పరిభమించు. నా 
వంతయు గుందనేల భగవంతుని చేరగనంచు తల్చుచున్‌. 


శ్యామిక భావికి గురియ 

వైబుత్తుకు డగుచు నవ్వా, నవ్యడె మును వి 

శార్చాిము(తుని దత్తుండు, పెం 

దామర మెడకు తగలన్‌ శునఃేఫుండున్‌. 463 


22. సామంతుని పరివారము దుర్గ (ప్రత్యర్థము 


చ!!! 


కంl! 


వ!!! 


ఉ||! 


నాట్యము చేయుట. 


అది అటులుండె, నాదమయి యాగము చేతము రమ్ము భూవరా 
అదనును దాటి పోగల దన్న నరేశ్వరు డానతిచ్చా నా 

మదహర మూర్తియౌ మహిష మర్దని సంతసమంద కామిత 
ప్రదమగు నృత్యముల్‌ సమర రంగ విలాసిత భంగురంబుగా. 


జరిబించుడు నటకోవిద 

పరివార మిపుడని [ప్రభువు పరిఘోషింపన్‌ 
మురిసిరి పరివేస్టిత తతి 

పురజన పరిపాలవరులు పులకింతలతో. 


ఆ సమయంబున నాట్యాభ్యంతరంగంబున, 


నల్లని గుడ్డలున్‌, తలకు నైపుణి ఎర్రని కోక జుట్టి, ఓ 
తెల్లని వస్తంమున్‌ కటికి తీరున (అపు బిగించి మించుచున్‌ 
ఫఘుల్లసరోజ మాలల (ప్రఘుల్లత కంఠములం ధరించి, ఘల్‌ 
ఘల్లను గజ్జైలన్‌ పదయుగంబున దాల్చి విచిత్ర వెషులై. 


భటులున్‌ భృత్యులు వీరశైవ తతులున్‌ భటాజులున్‌ భిల్లులున్‌ 
చటులోద్దండ విలాసనర్తన కళా సంపన్న పారీణతన్‌ 

కటి శీర్దా పద హస్త నేత భృకుటీ గంభీర చిన్మూ[ద్రులై 
నటనంబాడిరి విర రౌ[ద రసముల్‌ నట్టాడ శుమంబుగాన్‌. 


ఢమరుల్‌ డింఢిమ ర్వుర్లరీ పణవముల్‌ ఢక్కల్‌ మృదంగంబులున్‌ 
అమరన్‌ దుందుభి తమ్మెటల్‌ పటహ గర్జారావముల్‌ సేయగా 
తమస న్వాంతులు నాట్యమాడి రట భేతాళాన్వయ' స్ఫూర్తితో 
సమవర్తి ప్రతిరూప తత్పరతతో చాముండి సేవార్థమై. 469 


110 


శా! | 


కం!! 


తే! [గీ! 


వ।|।! 


రససువు 


ఆ నాట్యంబును గాంచి సంతస మనోవ్యాపార రంగాత్ము డై 

సేనాధ్యక్షుడు భేషు భేషు, వహవా, సేబాసు, మేలంచు తా 
నానందమ్మున విపు జూచి, మునిసింహా(ోసరా ! కాంచితే, 
ఈ నాట్యంబున సర్వభూతములు హహ్‌ యంచు [కీడింపవే. 


మా భట కూటమి నటనము 
(పాభావిత హావభావ రసమధురంబె 
బీభత్స భయానక గతి 

స్వాభావిక వరరౌ[ద భరితము గాదె. 


సహజ భేతాళ భైరవ స్పందనంబు 
సిసలు సమర విన్యాస లాస్యేచ్చికంబు 
స్వచ్చ వీరశైవ విలాస వర్ణితమ్ము 

ఇట్టి నాట్యంబు గంటిరే యెన్న డైన. 


అనవిని, వేదవిధ్యు క్త సనాతన సంగీత బద్ధ శోోత్రియమార్గ 
భరతమౌని సం[పప్రదాయ నాట్యవారంగతుండైన వైదిక 
శిఖామణి, అనార్యంబును, అతిశయ (పదర్శనంబును, 
అశాస్త్రీయంబును, నాట్యకళా కళంకితంబునగు వె(రి 
గెంతులను తిలకించి, ఆ అపహాస్య (భకుంస లాసకా 
అంగహార విక్షేప వ్యంజక (ప్రదర్శన దర్శించిన 
సనాధ్యక్షుని మెప్పుకోలుకు మనంబు గర్గిపు ఆ 
సన్నివేశంబు హాస్యాస్పదంబై చెలంగ, నిగూఢ వదనుండై 
తనలో ఇట్లని తలంచె. 473 


కం|| 


కం|| 


కంl! 


ఉ|| 


wl] 


భీమశంకరం 111 


ఇది యొక నాట్యంబగునే 

మది సంభ్రమ భయ వికటిత మధులోలితమై 
మద పూరిత ముఖ ముకుళిత 

పద పీడిత కర విదళిత పరిహాసంబై. 


పరుగులు నురుకులు నొరుగులు 

పారిపారి తిరతిర తిరుగులు బొరిబొరి నురుగుల్‌ 
అరుపులు దరువులు చరుపులు 

పరుషపు నెరసరి పెరవిణి వరవల విరపుల్‌ 


పక్రపెకలు, తెకతకలు, విక 
వికలున్‌ తకతక లుకలుక విసవిస పలుకుల్‌ 
ఇకయికలు బకబకల చక 
చకలున్‌, చికపిక పకపక చికమిక చికితల్‌. 


గెంతులు, కుప్పిగెంతులు, వికిర్ణ వినిర్గత కేకరింతలున్‌ 
వంతులు పోయి యాడుటలు, వానరముల్‌ సుర దేలి మంటలో 
గెంతిన భంగిమల్‌ గృహము కీలలు సోక గృహస్థు పర్వులున్‌ 
ఇంతులు నూటబావి కడ యిమ్మడి చిందుల బోలు నాట్యముల్‌ 


అని మదిలో తలంచి, యిక నార్య సలక్షణ నృత్త పద్దతుల్‌ 
అనిమున కత్తిసాముల మహత్యము వ్యక్తము చేయు నర్తనల్‌ 
జనపద వీరశైవ నటజాతులు, జాగృతి నాట్య కీర్తనల్‌ 
మునుకొని భారతియ నట ము[దల కొన్నిటి చూపనెంచుచున్‌, 
478 


కంl!| 


“| 


మ! 


ఉ|| 


23. వేము ముని నాట్యము చేయుట. 


ముని మౌనము దాల్పుచు తన 

మనమందలి భావ మేది మనుజేశునకున్‌ 
కనబడనీయక, నయమున 

చనియె నతిరయమున నాట్యసదనము చేరన్‌. 


నర్తనశాల జేరి తల నమత వంచి నమస్కరించి, సం 

వర్తన నర్తనా విభవ వర్తను నార్తి వివర్తవృత్తి సం 

కీరనలం స్తుతించి నట గీతిక వాద్య సమూహ వర్గమున్‌ 
గుర్తులెరుంగుచున్‌ మసలగోరుచు సూచన లిచ్చి నిల్పుచున్‌. 


చిటి గజ్జెల్‌ చరణంబులన్‌ సొగసుగా చిందాడ, అంగోస్తం మున్‌ 
కటిభాగంబున లంకె వెసి కబరిన్‌ కైదండ బంధించుచున్‌ 
పటుగంభీర విలాస రాగమున నేపథ్యాంతరంగంబునన్‌ 
నటనంబాడె సనాత నార్యజన నానా మార్గ వైలక్ష్య మై. 


కాంతుల నిను కంటి నయగారపు వంపుల సొంపు సంపదల్‌ 
ఐంతగు హస్త ము[దలును, విస్తృతపాద నిపాత సంగతుల్‌ 
సంతత తన్మయత్య సుఖశాంతి హృదంతర మందు చింద, వి 
(భాంతుల చేసె భూసురుడు పార్థివ సేవక వర్గలోకమున్‌. 
482 


తే! గీ! 


తే! !గీ!! 


నా | 


భీమశంకరం 113 


సరస లావణ్య హస్తచరణ ముఖనేత 

భంగిమాన్వితమైన భరత నటన, 
కాకతీయ (ప్రభా ఘన ఘనోల్లాసిత 

గంఫీర పేరిణీ కదన నటన, 
విజయనగర రాజ్య విజ్ఞాన వాగ్గేయ 

డోలికా తెలి మండూక నటన, 
దీక్షిత (పోక్తంబు దివ్యగానాద్భుత 

వురుషకారము కూచిపూడి నటన, 
ఆం[(ధ జనపద యక్ష గానామృతమ్ము, 
మచ్చుకొక్కటి చొప్పున మలచి చూపె, 
రౌ(ద బీభత్స భయద వీర కరుణ రస 
గర్భితమ్ము గ నర్తించ కరము మెరసి. 


ఢామ ఢమ ఢక్క ఢమ ఢక్క డప్పు లదర 
విలయకాలాంత పర్జన్య ఎస్పులింగ 
విసృత శబ్ద గర్జిత పరివేష్టితమ్ము 

నాడు చూపించి నటరాజు నట్టువమ్ము. 


తం|త్రీవాద్యము, చర్మవాద్య చయముల్‌ తప్పెట్లు తాళాలతో 
జం[తీమేళముగా చతుర్విధిములౌ శబ్దంబులున్‌ [మోయగా 
మంత్రుల్‌ భృత్యులు సెనికుల్‌ సభికులున్‌ మత్తిల్ల, నాడెన్‌ మహా 
మం(త్రోద్భూత విశిష్ట నాట్య గరిమన్‌ మాహాత్మ్య విన్యాసియిె. 
485 


114 


శా]! 


మ! 


రససువు 


విణా (పక్యణ నాదముల్‌ పటహ గంభీరోద్ధతి స్వానముల్‌ 
వేణు ధ్యాన విశిష్ట మేళనముతో విన్యాస లాస్యంబులన్‌ 
పాణుల్‌ పాదములున్‌ సమన్వితముగా (బాహ్మ కృపావేశుడై 
రాణందేల్బను బబాహ్మణుండు బహుధా రాజేశు నుత్సాహెయొ. 


ముదమారంగ మనోజ్ఞమౌ ముకుళముల్‌ ముంజేత ముదించుచున్‌ 
మృదు కంఠస్వన వల్లకీ నినదముల్‌ మీగండ్ల మీటించుచున్‌ 
పదపద్మద్వయితో మృదంగ రవముల్‌ పర్జన్య గర్జంబులై 
హృదయ స్పందన చేసె, చూపరులు ప్పథ్వీశుండు వహా్యయనన్‌. 


విలయ స్పూర్తిని విపుడున్‌ డమరు కోద్చేద ధ్వనుల్‌ చేసినన్‌ 
ప్రళయోద్వేగ భయాన కావహమునన్‌ పంకించె దేహంబులున్‌, 
అలఘుం డాంగిక వాచికల్‌ సాగసుగా నాలంబనల్‌ చూపినన్‌ 

కలిగెన్‌ మానసమందు శాంతి సుఖముల్‌ కళ్యాణ సూచ్యంబులై. 


తే!|గీ!! 


వ!। 


ఆ (ప్రదర్శన గాంచి సేనాధిపుండు 
తన్మయానంద బైతన్య తను డగుచు, 
శాంతి సంతోష సంతృప్తి సంతరింప 


కొన్ని క్షణముల తదుపరి కోలుకొనుచు. 


పదంపడి లేచి సింహాసనంబు డిగ్గి రెడ్డి రాజ్య సామంతుండు 
నాట్య సామ్రాజ్య శ్రీమంతునిం జేరి (ప్రణమిల్లి, యిట్లని 
౨న్నవంచె. 


490 


ఉ|| 


ఊఉ! 


24. నాముంతుండు ముని నాట్యంబు 
నభినందించుట. 


వందనమో మహా విభవ వర్ధన! భారత నాట్య సంస్కృతి 
స్యందన మందు పార్టివుని సంశయముల్‌ విడిపోవ, సాడు గో 
విందుడు గీత పార్థునకు విస్సుట దర్శన మిచ్చినట్లు, నా 
యందున (పేమ బూని పరమాప్పుని రీతిని చూపెనాడవే. 


మండిత పాండితీ విభవ మాన్య మహా మహెమోన్నతుండు భూ 
మండలమందు నుండడు, సమర్థుడు, యాజ్ఞికమౌతియంచు, ఈ 
మండప మందునున్న [పజ మంతి భటాదులు నేను తల్య, మా 
మండలి (భాంతి చెంద నట మంజువు చూపితి వో బుషీశ్వరా! 


జన్మము ధన్య మయ్యె నిను సంగడి చూచిన, మాట విన్న 9 
సన్మది వ్య క్రమయ్యె, మఖచాతురిగన్న మదీయ భాగ్యమే 
సన్నుని రూపమై నిలిచి సంచిత కర్మల బాపె నంచునే 
నున్మనుడైతి, నీ నటన మూహను మించె మునిశ్వరోత్తమా ! 


మధురగతి ! | 


వాద్యము నాట్యము వాచ్యము సమలయ 

హృద్యము [భూనయనెక్షణ మభినయ 

వేద్యము వ్యంజన వేష్టిత సహజము 

చోద్యము నీ నట శోభను కనగను. 494 


116 


కం0!! 


క౦0!! 


కం|| 


కం!l!} 


sll 


రస్మసువు 


గురుడవు, బహువిధ నర్తక 

వరుడవు. పృథు మంత తంత్ర వాజ్మయ ఎద్యా 
ధరుడవు, పురహర కరుణా 

పరుడవు, ఘన వేదశాస్త9 పరతంతుడవున్‌. 


మితుడ వనుపమ పూజా 

పాతుడవు రసమిళిత గళ పౌరుష గీతా 
గాతుడ వద్భుత నాత్విక 

నేతుడ వసమాన నాట్యనిధి నియముడవున్‌. 


సరసుడ వపార మేధా 
పరిగణుడవు, బహు పురాణ పారాయణ ల 
బ్బ రసాస్వాదన సుశ్రీ 
పరుడవు, శంకర మహాకృపా పూర్ణుడవున్‌. 


హితుడ వసామాన్య పురో 

హితుడ వహంకారగుణ రహితుడవు, మద సం 
హృతుడవు, నిగమాగమ సం 

హితుడవు, మహనీయ తత్త హృదయాత్యు డవున్‌. 


నీ వసమాన విప్రుడవు నీవొక నిర్మల కర్మయోగి, పుం 

భావ సరస్వతీ ప్రతిమ భాతి సనాతన ధర్మవృత్తి పా 

పావహులన్‌ పవ్మిత పరమాత్ముల చేయగ వచ్చితయ్య, నే 

నె విధి నీ మహా బుణము నేర్పడ తీర్తును విన్నవింపుమా. 
499 


స్తా]! | 


చద్దా] | 


వ!!! 


భీమశంకరం 117 


ఈ యానందము ఈ మహావిభవ మీ హేలా [(పపంచంబులున్‌ 
ఈ యుత్సాహము లీ ప్రదర్శనము లీ యేపారు సౌభాగ్యముల్‌ 
ఈ యుత్తేజము నెక్కడైన కనలే దెన్నండు, ధన్యుండ నో 

యో యోగీశ్వర ! కోరుమా గురు బుణంబీడేర్తు సూచించినన్‌. 


ధనమో ధాన్యమొ ధామమో ధనదు రత్న స్థాపతా దామమో 
వనమా వన్యములో వనాంతర సరః |పాంతంబులో వాడలో 
కనకంబో కమనీయ కంరికములో గందేభ యూధంబులో 

వెనుకన్‌ జూడక వేడు మో బుధవరా ! వేవేగ నిత్తున్‌ దగన్‌. 


అన్యుల్‌ చేరరు ఈ మహావిపిన ఘూరారణ్య మన్యంబు, నే 
ధన్యుండైతి నటంచు తల్చితిని నీ దైవజ్ఞతం జూచి నా 
పున్యంబంచును, ని సమ్మగ మహిమన్‌ పూర్ణత్వముం గాంచ నా 
కన్యంబై కనుపట్టె, వేడుకగ ప్రజ్ఞాదిత్యు లెతెంతురే. 


కనుక, నీవొక మహాప్రయోజనంబు కోరి, అనాహూతుండవై 
నను, ఈ అధ్వర సమయంబునకు ఈయడ కరుదెంచితివని 
నా కనుబంచు చున్నది. 


తొలియుగ మందు ధాత పరితుపష్టక్‌ వామనరూపుడై ధరా 
తలమున శౌరి పుట్టి మఖ దానము పట్టి విశిష్ట దాతయౌ 
బలినృపు కీటడంచె వెడపాడి (త్రివిక్రమ వృత్తి, కాని యీ 
కలియుగ మందు దాతల నకారణ మారణ చెల్లదే తరిన్‌. 

504 


118 


వ! 


కం!l! 


అభ! 


రస్మసువు 


అయినను, నా ఆతిథ్యంబు స్వికరించి. నా అభ్యర్థనల 
ననుసరించి యజ్ఞనారథ్యంబు వహాంచిన పెమ్మట నన్నధః 
పాతాళంబునకు (త్రొక్కవని నీ ముఖ కమల కటాక్ష విక్షణల 
ఏక్షించిన క్షణంబు నే నెరింగితిని. అదియునుం గాక, 


నీవంటి మహామహాతుల 

నే వంకం గాంచవచ్చు నెన్నం డైనన్‌ 
నావీట వచ్చినాడవు 

నీ వే మడిగిన మహాత్మ నెమ్మది నిత్తున్‌. 


ఎరుగుదు వేము నాకొక మహాప్పిత మున్నది జీవితాన, ఏ 
తెరగున భూరిశక్తులను దీటుగ పొందగ వచ్చునంచు నె 
నారప్పున వీరశైవ మత నిష్ట నిరంతర వర్తినైతి, నీ 

కెరిగెద ఆల్పవే, మహా నహిన మహాత్యము పొందు నాధనల్‌. 


దుతవిలంబితము!। | 


ఎరుగదెల్పుము ఏ విధినైన, నీ 

కెరుక లేనిచొ ఎవ్యరెరుంగ రే 

ఎరుకలైనను ఏర్పడ ఈ భువిన్‌, 

ఇరుల దివ్వియ వవౌ ఇలాసురా ! 508 


వ!।! 


ఉ|| 


25. వెము ముని సామంతునకు స్పై 
[క్రమమును అదైత సద్రాంతంబును 
విశదికరించుట. 


అని విన్నవించిన దళవాయి వచనంబులు మునీశ్వరునకు 
ముదంబు చేకూర్చు, తన నాట్య (ప్రదర్శన తిలకించిన 
కాకతీయుండుత్సాహియొ కామితార్థంబుల నిత్తు కోరుకొమ్మను 
విన్నపంబు లాకర్ణించి, తను వెంచేసిన కార్యంబు సఫలంబగు 
సమయంబు సమీపించెనని యూహాంచి, అయినను రాయ 
కుమారుని బలిపిఠంబు నుండి విడిపించి [పాణదానంబు 
చేయుమని త్యరితగతిని కోరిన ఎడల, తన కోర్కి నా రాజు 
నరమెధ విఘ్న హేౌతువుగా భావించి సమ్మాతింపక 
పోవచ్చునను శంకనూ, ఇంతియ గాక కాకతియునిపపె తనకో 
విధమైన జాలియు, కరుణయు జనించుటంజేసి, ఆతని నికృష్ట 
సాధనల నంత మొందించి ఆర్య సనాతనాద్వైత మార్గంబు 
నవలంబింప చేయ సమకట్టి, క్లిష్ట వేదాంత విషయంబనిష్టంబు 
చేయ నొల్లక పామరానుగుణ వివరణల నిచ్చి తప్పుల నెరింగి 
బుజామార్గ (ప్రవర్తన చేపట్టింప చేయతలంచి, మున్ముందు 
ఆతని శౌర్య పరాకమంబుల నెన్ని చూప ఇట్లనియ. 


రాజకులకభూషణ విరాజిత రాజ సహస మర్దనా 

పూజిత నిర్దితే్యదసమ పుణ్యవిశేషిత కీర్తి సాధనా 

శ్రీజిత ధీర వీర ఘనసేన సమీకృత దుర్గపాలనా 

(భాజిత సుందరాంగి రతిభార వినోదిత పంచసాయకా ! 510 


120 రస్మస్రువు 


మాలిని! శతమఖ సమదీపా, శంభుకాంతా విన్నమా ! 
అతులిత బలధామా, ఆర్యనాట్య [ప్రమోదా ! 
వితరణ గుణశీలా, విశ్వ వికాంత దక్షా! 
చతురకదన భీమా, సార్యభౌమాంతరంగా ! 


కవిరాజ ఐరాజితము! | 
వరవిభ వాస్పద వాసవ సన్నిభ వైరి విదారణ వహ్ని నిభా! 
కరి రథ ఘూటక కర్కశ సెనిక ఖండితశా[త్రవ కాంతి నిభా! 
పురహర సన్నుత భూభృత నందన పూజనవందన పుణ్యపరా! 
మరుసతి సన్నిభ మంజుల భామిని మారవఐకార రమారమణా! 


సక్స, | ధారుణీ వర! శత్రు దాంభిక దార్థ్య దా 
రుణ దండనా! ధరరోష ధీర! 
మారఘట్టిత మధ్యమా రతి మాన సా 
రళ సాధనా! అతిరమ్యరూప! 
వీరభైరవ తంత భీకర బిక్షు కా 
రణ మారణా! ఘనరాజ వినుత! 
హార కాంచన మౌక్తకా భరణాంచితా 
రవ హర్షణా! అనురాగహృదయ! 
తే!!గీ!! పురహరసతి నధికముగ పొనరి కొలిచి 
వరములు కొనిన నరవర! (పతిభయహర'! 
కరుణమయ హృదయ! చతుర కదన విభవ! 
పరగ కలుగు శుభములు నృప! తిరముగ. 513 


మత్తకోకిల, ద్విపద, కంద, ఆటవెలది గర్భిత, సర్వ రేఫ (ప్రాస, లఘువర్ణ ఎత్తు 
గీతికా సీసము. వివరణ-3 చూడుడు. 


ఉ||! 


ఉ|| 


భీమశంకరం 121 


చేసితి వెన్నా పున్నెములు చెల్లిన జన్మము లందు నివు, ఆ 
వాసన మూలమై యిపు డవారిత విక్రమ శౌర్య ధైర్యముల్‌ 
భాసుర భాగ్య సంపదలు పార్థివయోగ విభూతి దక్కె, నే 
డాసతమైన సర్వ పురుషార్థము అందున తేలియాడుచున్‌. 


వీరుడవై విరోధులను వేలకు వేలు జయించి ధీరతన్‌, 

మారుడవై శిరీష సుమమార్దవ బాలల గూడి, రాద గం 
ఖీరుడవై మృడాని నతిభీషణ వృత్తి భజించి మించి, సం 
సారుడవై చెలంగి భవసౌఖ్యము లందుచు తృప్తి లేమిచే. 


(మొక్కితి ఏ వహర్నిశము మోక్ష విధాయి నుమామహేౌశ్యరిన్‌ 
చక్కని యాత్మ శుద్ధి, అవచార యుతమ్మగు జీవనమ్ము, సాం 
పెక్కగ విశ్వశాంతి, జగదేక కుటుంబ విభూతి కోర కీ 
రక్కసి క్షుద్రశక్తు లనురక్తత కోరితి వెందు కోసమై. 
516 

వినతులున్‌, పూజలు, వేదమం[త పఠనల్‌, 

నామంబు సంకిర్తనల్‌, తపంబు 
విహితమై యుండంగ వేనవేలుగను వి 

శ్వేశున్‌ కనంగన్‌ మహాన్‌ ! నరేంద! 
విగతమై పోయి వివేచనల్‌ పరమ మూ 

ర్దం బైన మార్గంబుగా, నిరతము 
సురతమున్‌ దేలుచు క్షుద్ర మైన బలులన్‌ 

రంజిల్లగా నేల ! రాజచం[ద! 


మత్తేభ, కంద గర్భిత సీసము. వివరణ-6 చూడుడు. 


122 


రస[సువు 


తే॥!గీ!।! దొరకొనునె భూరిశక్తులు, దురితము లొన 


ణ్రా|| 


ఉ|| 


మ! | 


కం!! 


గూడుగాని దుష్క్రతములకున్‌, నిరవధి 
క సుఖము కలదే నరులకు ! గరళగళుని 
కరుణ కలుగకుండన్‌, వాని గరిమ గనక. 


రంభా భామిని బోలు సుందరులతో రంగారు శృంగారముల్‌ 
అంభోయాన విభూతి వైభవముతో నైశ్వర్యముల్‌ గల్లియున్‌ 
దంభత్వంబున దుష్ట శక్తులకునై దైతయ మార్గంబు లా 
రంభింపన్‌ సమకూడవే పరమ ఘూరంబైన పాపంబులున్‌. 


ఎందులకయ్య నీకు మన మేకటచెందె, భవాని రూపమున్‌ 
దెందము నందు నిల్చి, యధిదేవత తత్త్వ విచార సచ్చిదా 
నందమునంది, యీ సకల నశ్వర లోకము (బహ్మ కల్పిత 
స్పందనగా ఎరింగి, భువి సార్థక జన్ముడవై మెలంగుమా! 


ఇకనైనన్‌ మానుము నీచమైన బలి, నీవీ సృష్టి వీక్షింపు మీ 
సకలంబున్‌ విధి కల్పితంబగుట, ఈ చందదుండు సూర్యుండు తా 
రకలున్‌ సర్వ చరాచరంబులును నిర్జాతంబులున్‌ జాతముల్‌ 
వికలంటై చను కాలగర్భమున ఆవేశంబు నీకేటికిన్‌. 


ఇది నాదని, అది లేదని, 

అది వలయు ననుచు, విషవలయ స్థితిలోనన్‌ 

మది దూర్చుచు తల్లడిలక, 

హృదయాంతర వాసు వెదుకు మిష్టిన్‌ దీక్షన్‌. 521 


వీమగంకరం 123 


భూనుతము |! | 


చదాటాకముాలు. 


re] 


ఎందుకో భువిని కొందరి కే శమలేకే 
అందు నన్ని సుఖసంపద లచ్చరువందన్‌ 
అందుకో గలరు వారు మహాదృత కీర్తిన్‌ 
ఇందుకే బతుకు వింతగు నెంతయు (పీతై. 


నరపాలా! ఈ జన్మలో గలుగు భోగభాగ్యంబులు, కష్ట 


నష్టంబులు కర్మ ఫలంబులు. 


సర్వ జనాళి మోదము విచక్షణ యేమియు లేక కోరు నా 
శర్వుని యర్ధభాగ సతి సర్వ శుభంకరి, జీవరాశినిన్‌ 
సర్వసమాన దృష్ట గని సౌమ్యత సృష్టని పెంచు డించు, తా 
పూర్వపు కర్మలన్‌ జనులు పొందుచు నుందురు భోగ భాగ్యముల్‌. 


యాగంబుల్‌ బలిదానముల్‌ (వతములున్‌ యం[తంబులున్‌ 
మం[తముల్‌, 
ఆ గీర్వాణుల గొల్చుటల్‌ వివిధ మాయాజాల తంతంబులన్‌ 
ఆగంబోవవు సంచితౌఘములు, విశ్వాత్మున్‌, జగ్యదక్షకున్‌ 
రాగాతీతుని యోగివా వాదకుమా ! రాగంబు మాయంబగున్‌. 


ఈ లోకంబుల సర్వజీవులు ననెకేకైక దైవత్వముల్‌ 
ఆలోకింపగ సృష్టికర్త మనలో నాద్యంత సంయోగియౌ 
ఆలోలాత్ముని చెంద వెన్నడును కర్మాకర్మ విధ్యు క్రముల్‌ 
నీలో నున్న పరాత్సరున్‌ తఆలియుటి ని జన్మ కర్తవ్యమౌ. 
526 


124 


రస్మసువు 
భగవంతు డన ఎవ్య రౌను! అది యో (ప్రాణా, శిలా మూర్తియా, 
మగవాడా, వనితా లలామ యగునా, మారాండుడా, చం(దుడా, 
గగనాకారుడ, తారలా, ధరణియా, క్లా్మభృత్తులా, గోవులా, 
యుగమా, కాలము, "నేతి నేతి" యగునా, ఉన్మాదు ఆార్యాకలా! 


వ్మిగహంబును కొల్సి వినుతించు నొక్కడు, 

చత పటముకు (మొక్కు శిష్టు డొకడు, 
శూన్యంబు చూచుచు శోధించు నొక్కడు, 

చిహ్నంబు నెన్ని రంజిల్లు నొకడు, 
యజ్ఞముల్‌ సేయుచు నర్థించు నొక్కడు, 

మం[తంబు జపబయించు మది నొకండు, 
సూర్యుని (ప్రార్థించి శోభించు నొక్కడు, 

గురుని శుశూషల కొలుచు నొకడు, 


త|![గీ! | ఒకడు ఉపవాస దీక్షల నుగ్గుపడును, 


ఒకడు శమదమ యోగియె యూరు విడుచు, 
బఅద ర ':విది (పార్థించి యన్నుచున్న 
స్వహృదయానందవర్తి యీశ్యరుడు సుమ్ము. 


త!|గీ!! ఇపుడు చెప్పిన దేదైన ఇష్టమొప్ప 


వ!!! 


ఆచరింపంగ మానవు లార్తి తోడ, 
దేవదేవుని దర్శింప [కోవజూపు 
తుదకు నంతర్ముఖత్యంబా తోడుమనకు. 


నరపాలా! సృష్టి (క్రమంబును, మోక్షమార్గంబును సూక్ష్మంబుగా 
వా(క్రుచ్చాద, వినుము. 530 


వ!!! 


తే॥1నీ!! 


భీమశంకరం 125 


సాకల్యంబున నుద్భవించా తనలో స్వాయంభువై శక్తి తాన్‌ 
ఎకంబౌ నిజశక్తి తేజమయి తానే (ద్రవ్య మై జీవమై, 
ఎకత్వంబు వికల్పమై వివిధమై ఏకైక కేందంబులై 
జోకయొసప, విభిన్న భితముల సంయోగంబె మోక్షంబనన్‌. 


ఈ విషయములో కించిత్తు విశదీకరించెద. నీ పుణ్య పరి 
పక్యంబును బట్టి తదర్దంబును తెలిసి కొనగలవు. సావధా 
నుడవై ఆతతకిత ము. ఆదిమధ్యాంత రహెతయు, భూత 
భవిష్యత్‌ వర్తమాన కాలపరిమాణ _బద్ధంబును, నియ 
మితంబును కాని [బహ్మంబు, సృష్టి చేయ సంకల్పించి. 
తనలో తాను స్యయంభువై శక్తిగా నుదృవించె. 


ఆదిన్‌ దా (పభవించె సృష్ట మును ముందా శక్తి ఓంకారమై, 
[పాదుర్చావము చెందినట్టి (ప్రణవారావంబు తెజంబునై 
సరీరం సమకూడి (దవ్యతతి పానఃపున్యమై పుట్టె, సం 
వేదంబై జనియించె వెల్లువలుగా వవలు |[బహ్మాండముల్‌. 


[బహ్మాండంబుల నుండి తారల కదంబంబుల్‌ [గహక్షె త్రముల్‌ 
(బహ్మాస్ఫోటన పుట్టె, తేజమును తత్‌ (దవ్యంబు సంయోగమై 
([బహ్మస్ఫూర్తి రసాయన (ప్రతిభ నుత్స్పన్నంబులం జెంది రా 
(బహ్మస్వాంతులు జీవరాశు లోకచో (ప్రత్యేక రూపంబులన్‌. 


(దవ్యమె శక్తి, శక్తియ (దవ్యమగును, 

కాంతి విద్యుత్తు నాదంబు కాదె శక్తి, 

అవియ జీవికి జీవంబు నవియ తనువు 

స్పతులు మారిన మారును సృష్టిలోన. 535 


రస్మసువు 


తే!|గీ!! చూడ యీ సృష్టి శక్తి యాస్పోటనంబు 


వ! 


క్‌ సంక్షిష్ట సంయోగ సంజనితము 
సకల చేతనాచెతన జగము నిత్య 
నిర్విరామ చైతన్యంబు నిరవధికము. 536 


ak 


ఈ అనంత విశ్యవలయ మందు లెక్కకు మించిన (బహ్మాండ 
క్షేతంబులు గలవు. ఈ క్షేతంబుల శత సహ్మ్నస్రానిక [(బహ్మాండం 
బులు, వీటిలో అగణిత శత సహస నక్షత మండలంబులు, 
నక్ష[తములను పర్శిభమించు (గహక్షే త్రంబులు, ఉప(గహంబులు 
గలవు. ఈ  [గహోప[గగహంబులు స్యశక్తిపెనను, నక్షత 
శక్తి ఎనను ఆధారపడి పరిణామము నొందుచుండును. 


(పతి క్షణమూ, కొన్ని [(బహ్మాండంబులు శూన్యమందు శక్తిస్ణతి 
పరిణామ (ప్రక్రియ వలన [దవ్యరూపంబున నుదృవంచుచున్నవ. 
ఉదృవించినవి శక్తని ఆకలించుకొన వృద్ది బొందు చున్నవి. కాల 
[క్రమంబున కొన్ని శక్తిని కోల్పోయి క్షణించుచున్నవి. కొన్ని తారా 
మండలంబు లందు శక్త పూర్తిగా క్షయింప, ఐనాశంబు నొందు 
చున్నఐ. ఇచట ఐనాశమనగా [దవ్యనాశనము. ఈ (దవ్యంబు శక్తి 
రూపంబున పరిణామంబు చెందును. తగినప్పుడు శక్తి తిరిగి 
దవ్య మగును. ఇదియ సృష్టి. 


సృష్ట అంతయు కాలానుగుణమైననూ, ఎపుడు మొదలైనదను 
(ప్రశ్నకు సమాధానము. తదు: అదె విదమున సృష్టి ఎపుడు 
అంతమగు నన్ననూ చెప్పనలవఐకాదు. కనుక De కాలాతితము. 


త||గీ!| 


వ! | 


భీమశంకరం 127 


నక్ష[త మండలంబుల గల (గహోప|గహంబుల కొన్నింటిబన, 
శక్తాాధార రసాయన ప్రక్రియ వలన జీవరాశు లుదృవించినవి. 
ఇవి యిప్పటికే శత సహ్మస్రానిక రీతులుగా ఓ కహతు 
చెందు చున్నవి. ఇంకనూ నూతనముగా ఉదృవించగలవు. 
పరిణామము చెందగలవు. మనకు తెలిసిన జీవరాశులైన, 
సూక్ష్మ, [కైమి, కీటక, వాయస, జలాంతర, భూచర, వృక్ష, 
తిర్యగ్‌, స్థావర, జంగమాది వివిధ జీవరాశులలో మానవ 
దశ య శ్రేష్టమైనది, ఆత్కృష్ట మైన దని చెప్పవచ్చును 


చేతనాచేతన సకల సృష్టి యందు 
జీవరాశుల జన్మంబు (శేష్ట మగును 
అందు మానవ జన్మమే అధిక మయ్యె 
జ్ఞాన మెధలు గల్గి విజ్ఞాన మగుట. 


తెలివి తేటలు గల మానవుడు ఈ విశ్వ సృష్టి స్టితులను 
తెలిసికొన సదా ప్రయత్నంచుచునే యుండెను. 
భరత దేశంబున మన పూర్వికులు తపశ్శీలురై, 
బుషులై మేధా శక్తి వలన దైవ శక్తి నెరుంగ, 
[పతిపాదింప (పయత్నింప, ఈనాడు నిరూపణాధార 
ప్రయోగ తర్కంబుల నుపయోగించి శాస్త్రజ్ఞులు అదె 
[ప్రయత్నమును చేయుచు మానవాభ్యుదయంబునకు 
చేయూత నిచ్చుచున్నారు. అయినను వినుము. 539 


128 


త!||గీ!|| 


తే! |గీ|! 


వ! ! 


రస(సువు 
విశ్వ మందున్న ఎ యంశ భితమైన 
కర్మ యనియడు విధులకు కట్టుబడును, 
విశ్వ భౌతిక విధులను విశద పరుప 


శాస్త్రం విజ్ఞాన లక్ష్య్యంబు సంతతంబు. 


ఎంతొ విజ్ఞాన శాస్త్ర్రంబు వృద్ధి పొందె 

అయిన సృష్ట రహస్యము అనవగతము 

అర్హమైన సూత పరిధులన్ని దాటి 

సృష్టి వైవిధ్య భావంబు చెందుచుండు. 541 
ఆ వఐధంబున విజ్ఞానాభ్యుదయంబున శాస్త్ర పరిధి 
పెరుగుచున్ననూ, సృష్టి రహస్యంబు నెరుగ కుదర లేదు. 
ఎవరు, ఎందుకు, ఎప్పుడు ఈ సృ ఉపరి. ఇ మార్గమున 
ఈ సృష్టి ఉద్యమించు చున్నది. పురోగమించు చున్నది. 
జీవరాశులలో (ేష్టమైన మానవ జన్మ లక్ష్య మెమి! అందుకు 
సమాధానముగా భారతియ వేదాంతంబున, భగవంతుడు 
నిర్గుణుడు, నిరాకారుడు, ఆదిమధ్యాంత రహాతుడు. భూత, 
భవిష్యత్‌, వర్తమాన కాలాతితుడు. సృష్టిలోనున్న సకల 
అంశములు భగవ(దూపములి అనగా (పతి అంశ శకల 
మందున భగవంతుడు గలఢని (పతివాదింపబడెను. ఇది 
(ప్రహ్లాదుడు నిరూపెంచెను గదా! కనుక భగవంతుడు మన 
అందరిలో నున్నాడు. అందువలననే జీవహింస పనికిరాదు. 
భగవంతుని రూపము, భగవంతుని రూపముతో తగవు 
పడునా! మనలో నున్న భగవంతుని యెరుంగుటయే మన 
జన్మ లక్ష్యము, మోక్షము. 


భీమశంకరం 129 


లుశమందు గల (పతి అంశమూ వైతన్య మయమని ఆలియు 
చున్నది కదా! (ప్రతి ఆంశమునకు, అది జీవియిననూ. 
నిద్దవిమైననూ, చేతన మైననూ, అచేతన మైననూ, పుట్టుక. 
వృద్ధి. వినాశమను చ|కమునకు లోనైనవే. (బుహ్మ మె సత్యము, 
నిత్యము. ఈ విశ్వ్వ్రంబు మథ్య, అనగా కాలానుగుణముగా 
క్షయించునది. 


క్షయించు క్షణిక జగంబున క్షణిక వాఖ్యంబులు, భోగ భాగ్యం 
బులు గాక, శాశ్వత (బహ్ముపథమును పాందుటయే, జ్ఞానుల 
అక్షరము. ఆ అనంత చిదానంద తేజోరాశిలో, సము(ద జల 
మందున నిీటిచుక్కవలా, వానకంబున కరగిన చక్కెర వలా తన 
వ్యు క్త్రిత్వంబును భగవంతుని నిర్గుణత్యంబున  కలుపుటయే 
మానవ ధ్యేయము. 


అయినను, ఎంత (పప్రయత్నంచినను ఒక జన్మమందు, నిజమునకు 
వందలాది జన్మల కైనను భగవంతునితో నైక్యమగుట జరగని పని. 
ఎక్కడో నూటికి, కోటికి కొంతమంది మహామహుల కది సాధ్యము 
కావచ్చును. కాని మానవుడు (ప్రతి జన్మయందునను, ఈ 
మార్గంబున (ప్రయత్నించి పయాణించవలను. వచ్చు జన్మ ంబుల 
తన పూర్వజన్మ్మానుగతంబున వచ్చు కర్మపరిపక్వంబున, అతడు 
భగవంతు నెరుంగు (ప్రయత్నములో ఇంక కొంత ముందుకు 
పోగలిగి తుదకు తన లక్ష్య్యమును సాధించ గలడు. ఆ ఐధంబున 
(పాణు లన్నియు మోక్షమును పొందినవుడే కలాాంతము 
కాగలదు. 


130 


ఆత|!|గీ!! 


స్ట్రా] 


రస(సువు 


కనుక జ్ఞాని కాని మానవుడు (ప్రపంచంబులో తనకు ధర్మ 
మార్గంబున సంక్రమించిన సాఖ్యంబు లఅనుభవించుచు, సర్వ 
మానవ సౌా(భా(తము నలవరచుకొని, సనాతన ధర్మ మానవ 
సమాజాభ్యుదయంబు కొరకు (పయత్నంచుచు, పుణ్యమును 
మూటగట్టుకొని, మరు జన్మ ంబునకు (పయాణించవ లను. 


అంతరంగం బందు నావేశమై యున్న 
ఆత్మమూర్తిని గొల్బు నారి లక, 
జీవాత్మ గతమైన చిన్మయ ([బహ్మంబు 
చిదిలాస కళల చేర లేక, 
సర్వస్థల వ్యాప్త సతత నిత్యం బైన 
సచ్చిదానందంబు జాడ గనక, 
తనవారు పెజవారు తనది నా దనియడు 
స్వార్ధ భావంబును చంపు కొనక, 
సర్వ మానవ స్నాభాత సమత లేక, 
BE (బహ్మాంబనెడు సత్య నిరతి లేక, 
జగము నిజమను భావన చపలుడగుచు, 
(బదుకు మానవ జన్మంబు పశువు బోలు. 


ఈ విశ్వంబది దివ్యశక్తి కృతమౌ ఈ శక్తియే కాంతి, తే 

జో విన్యాసము శబ్దమున్‌ బుషివరుల్‌ శోధింతు రోంకార సం 

రావంబంచును, (బహ్మమంచు నిదియే (వార్థింతురా యోగు లీ 

భావోద్భూత విశిష్ట దైవమును సంభావించి యాజించుమా ! 
544 


భీమశంకరం 131 


వము! మన మౌనిందులు యోగదృుప్టై గరిమన్‌ మాహాత్ము్యులై కంటి రా 


ఘన తేజంబును సృష్టి కారకుని నిర్గ్ణంధున్‌ నిరాకారునిన్‌ 
మనలో నున్న ఐశిష్ట సూక్ష్మ పరమాత్మన్‌ (బ్రహ్మగా, ఈ భువిన్‌ 
జనులున్‌ జీవులు చేతనా జడము లీ చైతన్య రూపంబులే ! 


పృథ్వి! ! 


వ!!! 


అనేక మహనియు లి పృథివి త్యాగరాజాత్ము లై 

మనీషులయి ధ్యాన నిశ్చలత మౌన నిష్టాత్మతన్‌ 

వనంబుల తపంబులన్‌ సలిప్‌ వత్సరా లెన్నియో, 

మనంబుల నెరింగి రీ నిజము, మన్య భూపాలకా ! 546 


ఈ జగమందు సర్వమును ఈశ్వరు నంశము బావమే గదా! 

ఈ జగడంబదేల నిక ఈ మనుజాలికి, హంస వీడు మో 
రాజకులావతంస! బలి రక్తము చిందగ నికు మాయి - అ 
వ్యాజ జన (ప్రాయత్వ మది న్యాయము ధ్యేయము మానవాళికిన్‌. 


కాకతీయ మహా సామాజ్య పరిపాలనా వంశ పారంపర్యాగత 
శార్య ధైర్య [ప్రతాప [ప్రచండ మారాండ తీక్షణ 
వీక్షణాంభోజనే(తా! రెడ్డి రాజ్య సార్వభౌమాభ్యుదయార్థ 
సమరావలంబనా జిజ్ఞాసాంతరంగా! జగజ్జనని తదైక ధ్యాన 
నిమగ్నతా విశేష విభవ సముపార్దితాగమ పుణ్యఫలభవ భూరి 
భోగ భాగ్య సంపాదనా! వితండ కాపాలికాచార్య (ప్రబోధిత 
నరబలి సమాయుక్త చండీయాగ వ్యాపారోల్లసిత మానసా! 


కం! 


రససువు 


నీ భటులు బలికై నిర్ణయించితెచ్చిన వినిని ఒకపరి పరికించుము. 
ఈతడు బాలుండు, జీవిత మాధుర్యంబు చవి చూడనైన లెదు. 
ఈశ్వర కల్పితమైన సృష్టి వైచిత్యుంబు నానందింప లేదు. ఈ 
కుమారుడు మారవికారాకార సుందరాకార సుకుమారుండు. ఈతని 
ముఖ శరిరాకృతులను గన్న ఈ బొమ్మను తీర్చిదిద్దిన ఆ బమ్మ 
చాతుర్యంబు కొనియాడవచ్చు. ఈతని భవిష్యద్యంశంబు (ప్రకాశ 
వంతంబుగా గానంబడియడు. 


తల్లిదండ్రుల పంచను మహదైశ్వర్యంబున  (ప్రమాదరంబుల 
పెరుగు చున్న ఈ దీనుండును, ఆతని మిత్రులును దైవవిధింజేసి 
ఒక్కనాడు విహారయాత్ర కని బయలుదేరి మార్గమధ్యంబున 
నంది పర్వతారోహణంబు జేసి, (పకృతి సౌందర్యంబు 
తిలకించుచుు యౌవన వయో నిష్పన్నతోత్సాహంబున 
చెంతనున్న ఆలయంబున నందీశ్వర దర్శనంబు చేయ 
నుత్ళబాంపక, 


అందందు తిరిగి యాడుచు 

డెందంబందున వయస్సు డీకొలుపంగా 
బందులు తొక్కుచు మూఢులు 

నందిశ్వరు మొక్క మరచి నగుచును వారల్‌. 


శిఖరంబు దిగి గోదావరి నిర్గమించి ఈశ్వర దర్శనోల్లంఘనంబు 
చెసిన ఆ యువకులను గాంచి, ఆ యువకుల నాయకుండైన 
రాయ కుమారునిపై 550 


భీమశంకరం 133 


ఉ|| కోపము తోడ నంది తన కొమ్మును నేలకు మీటి యౌవనా 


వ!!! 


టోప నిదిగ్గ గర్వికి, పటు (ప్రతిపన్న శివాపరాధికిన్‌ 
శాపము నీదలంచియు, విశాల మనమ్మున శాంతి బూని ఆ 
పాపము తీర ఓ దినము బద్ధుడు కమ్మని యాన తిచ్చినన్‌. 


ఆ ఎధంబున నంది యా(గహమున కొక్కింత గురియయ్యు. అయి 
నను సదాచార సంపన్న సంతత హరచరణారవింద స్వాంతుండు 

గావున, పూర్వజన్మ పుణ్యఫల ([పాప్తంబున, ఈ వైపరీత్యం బతని 
కించిత్తు విషాద యోగంబున పరిహరించు. ఆ విధంబున 
కాననంబు చొచ్చిన యీ ఏరుడు ని సెనిక వాతంబుచే బంధింప 
బడి, కారాగారమున (మగ్గి, యొడ అరుంగక ఖిన్నుం డై భీతిల్లి వల 
చిక్కిన విహంగంబు లిల విగతార్థ (ప్రాణుండై, మితులచే 
పరిహరింపబడి, సెనికులచే ప్రహారింపబడి ఈ సభాసదులచే 
పరిహసింప బడుచు, ఆ జగత్‌ శక్తి (ప్రత్యర్థమై బలికి నిర్దేశింపబడి 
మహా వ్యాకుల చిత్తుండై, బలిప్‌ఠంబును గాంచి సింహావలోకన 
కురంగంబు కైవడి గడగడవడంకుచు, తన ఎధిక్‌ దురబల్లుచుండె. 
నీ కాతని ఆననంబు తిలకింప జాలి కలుగ లేదా! కృప రాలేదా! 


సృష్టి స్థితి లయకారిణి యగు జగన్మాత యీ బడుగు [పాణంబునే 
కోరెనా! వాని శిరచ్చేదంబున ఆమె సంతుష్టాంతరంగ యగునా ! 
అయి, నీ కనూహ్య లోకాద్భుత అలౌకిక శక్తుల నిచ్చునా ! 
ఇచ్చిననూ, ఈ జీవి తల్లిదండ్రులు, బందుగులు, మిత్రులు, పల్ల 
జనులు దుఃఖించు చుండ, నీ ప్రజలు ఈ నీచ కృత్యంబును 
గరించి నిన్ను నిందించు చుండ నివు సంతోషంబున ఆ శక్తులను 
స్యకరించి అనుభవించగలవా ! 


134 


చ!!! 


రస(సువు 
స్వీకరించిననూ నీకు కలుగు సుఖంబులు శాశ్యతములే! 
నిత్యంబులే! సత్యంబులే! ఈ దుష్కృతంబున నివు పాపము 
మూటకట్టు కొనవే! భావిజన్మంబుల ఈ కర్మంబు లనుభవింపక 
తప్పదు కదా! 


మహాసేనాధ్యక్షా! మన్య (ప్రజా (ప్రాణ రక్షకా! ఒకపరి 
ఆలోచింపుము, ఒకపరి విని నవలోకింపుము. 


బాలుని నితిశాలిని కృపాలుని ఆ(శిత లోక పాలనా 
లోలుని వీరవంశ పురులోమ మహత్వ వివేక వర్తనా 
శిలుని ఫాలనేత్రు పదజృంభిత పద్మ నితాంత మాధురీ 
హాలుని నిరరయాజనిత చాయ నిబద్ధ చషాలు చూడుమా! 


అతగుని చూడు మొక్కతరి అర్భకు డాత డమాయకుండు, ని 
కితడెపుడైన శ్యతువయి యెగ్గు దలంచెనె ! కీడు చేసెనే 
హతవిధి యౌచు కానన విహార వినోద మనోభిలాషతో 
(ప్రతిహతుడయ్యు, ఈ విధిని ప్రాణము తీతువె! దుర్గ పేరునన్‌. 


కం! | అవ్య క్తపు శ్యతుత్వము 


[కవ్యాదులకైన లేదు కలియందైనన్‌ 
అవ్యాజ జన హాతంబే 


అవ్యయ పుణ్యంబు యశము నాయుష్యంబున్‌. 


శా|! ఈ దీనుండొక శిష్టవంశజాడు ఆ ఈశాను కారుణ్య దోః 


పాదాంతఃకరణుండు, ఆ(శితబహాః [పాణుండు, వంశాంకురం 
జై దీపించు నిశీధి పూర్ణ శశీయౌ (ప్రప్తాద పష్టాహాయున్‌ 
కాదాచిత్క్మ విహార వాంఛరతి నికానన్‌ పప్రవేశించినన్‌. 556 


క0!! 


sl! 


ఉ|| 


శా|!| 


భీమశంకరం 135 


బాలుని బంది చేసి, తన బందుగు లందరి వేరు చేసి, యీ 
పాలికి తెచ్చి కట్టి చెరబట్టితి వేమియు జాలి లేక, యా 

భల పరాక్రమ [క్రమము పెన్నపయిన్‌ అసహాయు పెన, భూ 
పాలక చూపి తీవు, జనపాలక నామము వ్యర్థమై చనన్‌. 


పదునారేడుల బాలుడు 

ముదుసలు లీతని జనకులు, మురిపము తోడన్‌ 
ముదమార పెంచినారలు 

తుద కీగతి చెంద నెంత దురపిల్లెదరో! 


ముద్దుల మూటగట్టు నవమోహను డీతడు తల్లిదండ్రియున్‌ 
ఎద్దడి తీర్చు [పపోపరయి యీ భవ సాగరమందు నావయె 
అద్దిక యౌ నటంచు మనమందున నమ్మిక తోడ నిల్చి రీ 
(పొద్దున జీవితాంత పరిపోషకు డీవిధి నిల్ల ఎమగున్‌. 


పాయును [పాణముల్‌ జనని పాపని (పాణము పోవ, తక్షణం 
బాయువు తీరు తండికి, వయస్వులు పల్లె జనంబులున్‌ మహా 
పాయము నొందువారు, నరపాలక వారి వినాశ హేతువై 
కాయక మే విధిన్‌ సుఖముగా గడపంగను నేర్తు వీ భువిన్‌. 


నా మాటల్‌ విని యీతనిన్‌ విడువుమా ! న్యాయంబు ధర్మ ంబగున్‌ 
శుమంజూపుము వీనిైపైన, తగదీ ఫీతాత్ము చెండాడుటల్‌ 
గామంబందు వసించు ముగ్గ జనులా[కందంబు నాలింపుమా 
భూమీశా ! ఇది నాకు దేవతలకున్‌ భూతాలకున్‌ (పీతియౌ ! 

561 


136 


[పాసభేద కందము!!! 


ఊఉ!!! 


వ!। 


శాఫైించకు జీవంబుల 

నాశించకు దుష్ట శక్తు లాశ నరాశౌ, 
పోషింపుము (పమ యెదను 

వాసించును వచ్చు జన్మ వాంఛఇిత ఫలము. 


మానుము బాలహత్య అభిమానము చూపుము తోటి వారిపై 
మానుగ సర్వ మానవుల మంచిని గోరుము (పేమ పెంచి, నీ 
మానస మందు నున్న పరమాత్ముడె సర్వ జనాళి నుండుటన్‌ 
మానవ సేవయే నిజము మాధవ సేవను సూక్తెరుంగవే ! 


అని (బాహ్మణుండు సృష్టి సత లయ కారణ తత్త్యంబును, 
సనాతన మత (ప్రధాన ధర్మంబగు నహాంస, జీవకారుణ్య 
సెద్దాంతంబును, జగదధినాయకుండైన భగవంతుని సర్వ 
వ్యాపకత్వంబును విశదపరచి భూతబలి (పధానంబైన క్షు[ద 
దెవతారాధానను ఖండించి, రాయపుతుని [పాణదానంబు 
చేయుట ధర్మంబని సూచించి యూరకుండిన, ఆ యద్భుత 
వాగ్డాటికి సనాతన ధర్మ విశ్లేషణకు సేనాధ్యక్షుండు 
వి(భాంతుడై, సంతుష్టాంతరంగుండగుచు, 

564 


26. సామంతుడు మునీం|దుని వినుతి చేయుట. 


మ! |! 


చ్లా | 


వ! 


క౦0!! 


ఉ|| 


ముని వ్యాసంగము కాకతియునకు సమ్మోహంబు గల్పింప, ఆ 
నన సీమాంకురమందు హర్షమున నానందంబు చిందాడగన్‌ 
ఘనవేదాంత సమీర ఘాతమున సాకల్యాంతరంగంబుతో 

తను వుప్పాంగ మహా విభూతి మది నుత్సారించు భకారత్ము డై. 


ఆనంద్యాశులు చెక్కుటద్దములపై నంకిళ్లప వ్రాలగా 
కొనుందూగ, విశాల ఫపాలమున నౌత్మంఠ్యంబు గన్పట్ట, ఆ 
భూనాథుండు మునిం|దు జేరి మన ముప్పాంగంగ సాష్టాంగియె 
ధ్యానాంతఃకరణియ యోగభవ తదాత్మ్యానుసంధానియె. 


బహు (ప్రకారంబులు (బాహ్మణుని పొగడుచు, 


ముని పదములు ఎడువక నతి 

వినయము కనబడ దళపతి వివశతతో నా 
తని మనమున కలిగిన భా 

వనలను తెలిపెను రసమయ వాక్యంబులతో. 


నెటికి ధన్యమయ్యి మహనీయ తపోవిభవాత్మ ! నీవు నా 

వీటికి వచ్చి (పేమ కురిపించి వివేక వచః తరంగిణీ 

ధాటిని అస్మదీయ మద తాడన చెసి విశిష్ట యోగమున్‌. 

పాటవ మొప్ప చాటితివి భాగ్యము నొందె మదీయ జన్మయున్‌. 
569 


138 


ll 


తే[|గీ!| 


ఉ||! 


రస్మస్తువు 


స్వామి మదీయ పాప పరిపక్వము నేడు ఘటించె తావకీ 
నామృత వాక్కులన్‌ మదిని హర్దము నిండె, సనాతనార్య హెం 
దూమత ధర్మ సూక్ష్మముల స్తోమత తెల్పి తరింప జేసి, నా 
పామర వృత్తి బాపితివి [వాజ్జ్ఞుడ నైతిని ని కతంబునన్‌. 


నేడుగా నా జన్మ నియమ బద్ధంబయ్యె 
నిగమాగమాచార్య నియమ చర్య 
నేడుగా నా బుద్ధి నీతి మార్గము బట్టా 
సురగురు సన్నభ సూరివర్య 
నేడుగా ఈ జీవి కేడుగడ చేకూరె 
నైకాద్భుత సమరనాట్యధుర్య 
నేడుగా నా మది నెమ్ముక పాడసూు 
శ్రీ మహాదేవ గౌరీ సపర్య 
నేడు నామద మాత్సర్య నిర్భతయ్యి 
నేడు నా మనస్పానంద నిలయమయ్య 
వేదవేదాంత ధౌరేయ ! విశ్వ వేద్య ! 
అవని నను బోవ వచ్చిన అతివదాన్య ! 


వందనమో మహావిభవ వర్ధన ! భారత తత్త్వ సంస్కృతి 
స్యందనమందు పార్టివుని సంశయముల్‌ విడిపోవ నాడు గో 
విందుడు గీత పార్టునకు విస్ఫుట దర్శన చేసినట్లు మా 
కంద మధూ వచో నిరతి, కమ్మని సూక్తుల తెల్పినాడవే. 
512 


భీమశంకరం 139 


తే! |గీ!! 


కం!!! 


విశ్వ మానవ కళ్యాణ విభవ పతివి 
ఆగమామ్నాయ సిద్ధ వేదాంత యతివి 
కర్మ సిద్ధాంత నిక్షేప మర్శమతివి 
ఎక మద్వితీయం (బ్రహ్మ మెజుక నీకు! 


కదళీ ఫల సన్నిభమౌ 

మధు మృదుల వచోరుచులను మతతత్త్యము నా 
యద నాటగ కదలించగ 

మదమడగగ బోధచేసి మం|తించి తహో ! 


నవనందిని! | 


వ!!! 


ll 


పరశక్తు లెల్ల పరితాప భరమంచున్‌ 
పరహింస హయమతి పాపకృతమంచున్‌ 
పరమేష్టి నా హృదయ వ్యాపకుడటంచున్‌ 
పరమాత్మ నాకెరుగగా పలికి నావే. 


స్వామీ ! తమ ఉపదేశంబులు నా జీవన విధానంబును దిద్దెను. 
నా జీవితాశయంబును మార్చెను. అది ఎట్లంటివేని, 


చేసితి నేము శీతనగశ్చంగ నివాసిని సేవ కొంత, ఆ 
యాసము లేక స్వర్గ విభవాస్పద సన్నిభ రాజ్య మబ్బా, ల 
క్ష్మీసమ లక్షణాన్విత సుశీల కరంబు (గ్రహించి, సాహసా 
(గేసర శౌర్య ధైర్య వర కీర్తుల పుత్రుల గాంచి మించితిన్‌. 
577 


140 రస(సువు 


ఉ|| పంటవలంతి పుణ్యమున పల్లెల కర్షక హర్ష మయ్యె, ఎ 
తంటయు లేక రాజ్యరమ ధర్మవథమ్మున మెల్గుచుండ, నె 
కంటక వృత్తి శతున్నప కంఠవిలుంఠన కార్యవర్తినై 
తుంటరి స్నేహ బృందముల దుర్నయ దుర్వ్యుస నానుభూతితో. 


సే! నా యాజ్ఞ దాటని నాయక బృందంబు 
విక్రమాన్నత శౌర్య ఏరతతులు 
కనుసన్న మెలిగెడు కామిసీవ్రాతంబు 
సతతమ్ము కొలిచెడి సన్నిహెతులు 
పేరు విన్నంతనే భీరులౌ శత్రువుల్‌ 
సమ్మాన మొసగెడి చక్రవర్తి 
ఎన లెని యారోగ్య మేపారు సంపదల్‌ 
ఘనమైన ఐఖ్యాతి కలిగియుండి 
తే!!గీ!! మదము మాత్సర్య మత్యాశ యదను నిండ 
తృప్తి లకుండ దుర్వార తృష్ట తోడ 
దుష్ట శక్తులు పొందంగ దురితమైన 
తంత్ర విద్యల నాసక్తి తవులు కొనగ. 


త!!గీ!! శాకినీ డాకినీ భూతచయము గొల్వ 
మంతవేత్తల రావించి మంపు గొనుచు 
ఘోర కావాలికా పథ [కూర కర్మ 
చెయరానట్టి పాపాల చేసినాడ. 
580 


న్దా|| 


తే|!|గీ|| 


క౦0!! 


వ!!! 


భీమశంకరం 141 


నెనజ్ఞానత దుర్మదాంధత కృతానేకాఘ దుశ్చారినై 
రాణందేలుచు [కూరతన్‌ పరమ మూర్జం బైన మార్గంబునన్‌ 
ఎనాక్షీ కుచకుంభ సౌఖ్యరతిలో ఏరాళముం దేలుచున్‌ 


నానాజీవుల హింస పెట్టి బలు లన్యాయంబుగా నిచ్చి తిన్‌. 


మధువు మాంసంబు మీనంబు మైథునంబు 
హస్త ముదల క్షుద్ర విహారి నాచు; 
పాశుపత శాక్తేయతతుల పథము పట్టి 
పంచవాతక పాపాల పాలుబడితి. 


ఇది సరిపోదని రౌదులు 

మది నూదిన వారి మాట మం[తంబనుచున్‌ 

పదియారేడుల బాలుని 

చిదుమంగను పూనినాడ 'సద్ధులు పొందన్‌. 583 


ఆ సమయంబున నీ వరుదెంచి [కతు నాయకత్వంబు చేపట్టి నీ 
(ప్రజ్ఞా విశేషంబున అధ్వరంబు వేదోక్త [పకారంబు నిర్వహించి 
బలి కార్య్మకమంబు విఘ్నంబు చేసి మా అనాగరిక నాట్య 
(ప్రదర్శనలను గర్హింపకయె, ఆర్య సంప్రదాయ విన్యాసంబుల 
మమ్ము సమ్మోహితులంజేసి మదీయ సంచితౌఘ వినాశన 
కాలంబును పూర్వ పుణ్య పరిపక్వ తరుణం బాసన్నంబగుట, 
నాకు 


142 


రస(సువు 


"ఓం తత్త్యమసి" యను సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిష 


తృంబంధ ఉపదేశ మహావాక్యంబున, 


"ఓం (ప్రజ్ఞానం (బ్రహ్మ యను బుగ్యేదాంతర్గత ఐతరేయోపనిష 


తృంబంధ లక్షణ మహావాక్యంబున, 


“ఓం ఆయతాత్మ (బహ్మ" యను అధర్వణ వేదాంతర్గత మాండూకోపనిష 


తృంబంధ అనుభవ మహావాక్యంబున, 


"ఓం అహం ([బహ్మాస్మి" యను యజుర్వేదాంతర్గత బృహదారిణ్యోపనిష 


శ్రా! | 


కం!! 


వ! |! 


తృంబంధ సాక్షాత్కార మహావాక్యంబున గల 
అమృతోపమానంబౌ వేదాంత సూక్ష్మ్మంబుల 
విశదపరచి, 


ఆద్యంతంబుగ తేటతెల్ల మగున ట్లద్వైత సిద్ధాంతమున్‌ 
విద్యాతీత విశిష్ట యోగ భవమౌ వేదాంత సారాంశమున్‌ 
సద్యదృంహ్మ పథంబు, మిథ్యయగు విశ్వవ్యర్థ్ధమోహత్వమున్‌ 
ఉద్యత్‌ స్ఫూర్తిని బోధ చెసితివినా యున్మాదమున్‌ బాపగా. 


వేదంబుల వాద్యంబుల 

నాదంబుల సంప్రదాయ నాట్య (ప్రభలన్‌ 
వాదంబుల వేదాంతము 

మోదంబుగ తెల్పినావు మోహము తీరన్‌. 


అయినను యజ్ఞ వ్యర్థత్యంబునకు కారణభూతుండ వయితివని 
కొందరు తలంపవచ్చు. కాని నివు ధర్మంబు రక్షించి 
నన్నుద్ధరించితివి. అది యొట్లనిన, 587 


శా![!| 


వ!। 


శా! | 


ఊఉ 


భీమశం కరం 143 


విద్వచ్చేష్ట! బలి (ప్రధాన మఖమున్‌ విఘ్నంబు గావించి ఓ 
సద్వంశంబును (బోచినావు, జననీ సంహూతు డాస్తీకుడున్‌ 
ఉద్వెగంబున పాండువంశజుని యజ్ఞోత్సన్నమున్‌ జేసి, జి 
హ్వాద్వంద్వియుల గాచినాడు తగవే న్యాయంబు ధ్యేయంబవన్‌. 


27. సామంతుండు రాయకుమారుని 
ఐడిచి పట్టుట. 


నాయభ్యున్నతి కోసమై బుషివరేణ్యా ! నీవు కోరంగ ఇం 
కే యభ్యంతరమున్‌ వచింపకయ నే నేకైక చిత్తంబుతో 
నియభ్యర్థన నాదరించెదను, వినింటబోచి రక్షించెదన్‌ 
నాయభ్యాగతు నిన్ను తృప్తి పరుపన్‌ నా రాజ ధర్మంబగున్‌. 


అంతియ కాక 


ని యాజ్ఞన్‌ శిరసా వహించి యిక మున్నె నెట్టి జీవంబులన్‌ 
నే యాగంబుల నేతరిన్‌ బలులకై ఎ రీతులన్‌ [పపాణముల్‌ 
తీయంబోవను, భైరవాది పరశక్తి ప్రోల్డిత |క్రీడలన్‌ 
చేయంగా సమకట్ట, సర్వజన సుశ్రేయంబె ధ్యెయంబగున్‌. 


బాలుని వెంటగొమ్ము నను పావన చేయుము క్షుద్ర శక్తు లే 
మేలు వరమ్ము లిచ్చు నరమేధమె చక్కని మార్గమన్న కా 
పాలిక మాం[తికాధముల బెటకు నెట్టుదు, మానవాళి మా 
పాలనలో మహాసుఖము పెకొన నెలుదు మన్యభూములున్‌. 
592 


క0! 


28. 


రససువు 


గామంబందున నుండెడి 

బామండుల తోడ వీని గాణము తోడన్‌ 
భూమిశుడు మారె ననుచు 

నా మాటగ చెప్పుమయ్య నమ్మిక పుట్టన్‌, 


fe 


3 


మన్యంబున చాటుము రా 

౫న్యుండెక ధర్మ మార సంకలిత చై 
తన్యుండై తన జనముల 

వన్యంబుల నేలుననుచు వరవసితాథ్యా. 


అని పరిపరి విధముల నా 

ముని నాథుని నుతులు చేసి మురిపెము తీరన్‌ 

జన నాధుడు బహుమతులను 

మన మలరగ నిచ్చి పనిపె మన్యము దాటన్‌, 595 


వేము ముని రాయకుమారునితో మన్యము 
దాటి మలకపల్లె ప్రవేశించుట. 


అట్లు కాకతీయ (ప్రతాపుండు తన్ననుప, వేము వంశ 
(పదీపుండు మలకపల్లి (గామ మార్గంబు పట్టి పోవుచు, 


బాలుని వెంటబెట్టుకొని బాహ్మణు డంతట చేరె భూరి శా 
ర్రూల సృగాల జాల గజ రోహిష భల్లుక వర్గ వాసమున్‌ 

తాల రసాల సాల వట దాడిమ కాంచన నారికేళ హిం 

తాల తమాల విద్రుమ లతా కుసుమావృత మన్య ధామమున్‌. 


వ!। 


కంl! 


భీమశంకరం 145 


ఇట్లావని (ప్రవెశించి, హరిత వర్దంబును హరి నిలయంబును, 
మహా వృక్ష సముదాయ శోభితమ్మును మహా బిక్ష 
విలసితమ్మును, దిక్కరోత్తుంగ పర్వత మేఖలావృత్తంబును 
మత్తకరి వాసంబును, కర్కశ శిలాఖండ సముదయము్మును 
కర్కోటకాది మహా భుజంగ  విహారంబును, ద్యుమణి 
మయూఖ నిరాకర సాందంబును, వివిధ మణి ధాతు ఖనిజ 
గర్భితమ్మును, ఆ(ఘాణ్‌తానంద నానా సూన వితాన 
వాసనా సుగంధ మలయ మారుత సంసేవితమ్మును, వ్యా(ఘ 
శార్దూల భల్లుక చమరీ మృగ భయదర్పిత ఘోషా 
వ్యాపితంబును, వియత్పతిత వర్ష బిందు సందోహ సముదాయ 
జాత జలపాత నిర్హరిణీ ప్రవాహ నిమ్న (ప్రదేశ వాటికా 
నిలయమ్మూను, ఆమీత సుందర మనోహాద కమలెందీవర 
షండమండిత కాసార' మనోజ్ఞంబును, పెక శుక కాక కోకిల 
కుక్కుట మయూర " గండభేరుండాది అండజ 
మండితమ్మును, గోండు కోయ సర బర్బర [ప్రముఖ 
పర్వతపు[త వాసంబునయి సర్వాలంకార భూషతరయి (ప్రకృతి 
కాంత నితాంత సంతోషాంతఃకరణియె ఎకాంత శయనాంతః 
పురమందిరంబున నిరరయంబున శయనించెనో యన, పర 
పురుష దుర్ఫేద్యం బైన కాననంబున, 


వీలబిల చిలుకల పలుకులు 

కిలకిల కులికెడు పులుగుల కెలవుల రవళుల్‌ 

అలనల వెలుతురు నిడలు 

జలజల (వాలెడు సుమములు చలిచలి గాలుల్‌. 599 


146 


50! ! 


వ! 


|| 


తే! |గీ!|! 


కం! ! 


రససువు 


తలతల తగిలడు తరుశా 

ఖలలో లతలత ముడివడి గాలికి కదలన్‌ 
మెలతల వలపుల కలిసిన 

పులకింతల దూగు పురుష పుంగవుల బలెన్‌. 


ఆ విధి నందన సుందరంబైన వనంబును దాటుచు ప్రకృతి 
సందర్శనానంద తత్పరత మార్గ (శమంబెరుంగక, 
కురుచ కాలంబుననే 


ఆ వనకాంత సోయగము లా మధుమాస విలాసలాస్యముల్‌, 
భావ పరంపరా హృదయ పల్లవ రంజితరాగ మాధురీ 
రావము లుప్పతిల్లగ, ధరామర రాయకుమారులంత గో 
దావరి నిమ్నగా విమల ధామము చేరిరి నందికేశమున్‌. 


చేరి తిలకించి పులకించి శిరము వంచి 

నంది ఎనుతించి నుతియించి నయము మించి 
భవుని భజయించి [పణుతించి పరవశించి 
బాలు క్షబుయించి కరుణించి పనుపు మనుచు. 


నంది వివర్ధను యోగా 

నందుని ఇందుధరు నర్ధనారిశ్వరునిన్‌ 

మందార కుసుమ శోభితు 

నందిశ్వర నామధేయు నాగ విభూషుణ్‌, 604 


భీమశంకరం 147 


కం!! అత్తరి స్తుతించె విప్రుడు 
కృత్తత్రిపురుని, మదేభ కృత్తి వితానున్‌ 
నృత్త సుమాళావృత్తుని 
వృత్తభుజంగున్‌, భుజంగ వృత్తంబులతో. 


భుజంగ [ప్రయాత వృతమాలిక।। 
భుజంగంబులే హారముల్‌ భూత సంఘం 
బు జంగంబులున్‌ పంచభూతంబులున్‌ మె 
తృ జాలంబులున్‌ నాట్య బృందంబులై శె 

ల జార్దంబుతో నివు లంఘింపగా అ 

ర జెవా[తకుండాడ దింధిక్క దింధి 

క్క జాళ్వాల మద్దెళ్లు కంపింపగన్‌ వి 

ష్టుజా ధారలన్‌ ధాత్రి శోభిల్ల భక్తిన్‌ 

అజుండున్‌ ఘనశ్యామలాంగుండు దేవ 

రి జంభారి సంఘంబు సేవింప నంది 

శు జోహారు భృంగీశు సోమంబు స్కంధే 

శు జేజేలు విఘ్నేశు శుండాల శీర్షం 

పు జాతవ్య ఘుంకార ముల్లంబరంబం 

దు జృంభింప సంసార దుఃఖఘ్న !ఓ శె 

ల జామాత ! నీ నాట్యలాస్యంబు శ్రీ శై 

అజా మాత (కీగంట లక్షించుచో అం 

గజానంద శృంగార కంజాక్షి యయ్యున్‌ 

[ప్రజా క్లేమమోదంబు ప్రాప్తించె భూ మా 

త జంజాటమున్‌ మాని ధర్తింపుమో దే 

వ ! జోబిళ్లు సేతున్‌ శివా ! కృత్తివాసా ! 


148 


రసస్రువు 


అజ[సంబు నీ నృత్త మానంద కంద 
బు జన్మంబు ధన్యంబు పూర్ణంబు కాగా 
సజావై మనోనేత సంయోగ మౌన 
ట్లు జోజో వరంబిమ్ము. లోకేశ యీశా ! 
అజేయా ! మహేశా ! మహాదేవా దేవా ! 


“భుజంగ [ప్రయాతము! | 


er 


ఆ||వా! 


నమో దేవదేవా! ఘనా దీనబంధూ ! 
మమున్‌ కావరావా ! సమ్మగ (పభావా ! 
తమి[సా వినాశా ! సదాశాంతి దాతా ! 


సమజ్ఞా వదాన్యా ! అసాధ్య (పదానా | 607 


ఒక వంక నెలవంక ఒకవంక సురగంగ 
శిరమున చెలగంగ శివు డనంగ 
ఒకవంక హామజాత ఒకవంక గణరాజు 
విస్రబ్ద మూర్తుల వినతి చేయ 
ఒకవంక నందీశు డొకవంక స్కంధేశు 
డాది దేవుని కీర్తి నాలపింప 
ఒకవంక చాముండి ఒకవంక చర్చిక 
పరిచర్య సేయంగ నొరిగి యుండ 
యతులు, (తిదిశ తతులు అంతర్ము ఖస్టులై 
ఆత్మ లోన నామ మాలకింప, 
కొలువు తిరియున్న కుసుమాస్తం సంహార 
నంది శైలవాస వందనమ్ము. 


* సగ్విణీ గర్చిత భుజంగ ప్రయాతము వివరణ-7 చూడుడు. 


వ!!! 


భీమశంకరం 119 


అని యీ విధంబున కొంత కాలంబు ధ్యానాధ్యయన సోతంబుఒ 
నందిశ్వరుని సంతృప్తి పరచి ఆ (బాహ్మణోత్తముండు రాంప 
కుమారునితో గోదావరి నిర్గమించి పోలవరంబు దాటి హూటా హజ్‌ 
మలకపల్లె చేర. 


ఆ||వ!! 


వ।|! 


ఊఉ! 


వ!!! 


వేము వంశవార్థి సోముని దర్శింప 
మలకపల్లి ప్రజయు వెలికి వచ్చి, 
రాయసుతుని |బోచి రక్షచేసిన వాని 
తనివి తీర (మొక్కి ధన్య మయిరి. 


ఆ సందర్భంబున (గామ (ప్రాంగణంబున [పోవన పుం 
[ప్రముఖులు స్వస్తి వాచకంబులతో, స్వాగత వచనంబులతో స్వామి 
నాదరించు తరి, సకుమార (బ్రాహ్మణాగమనంబు విని రాయ 
కుటుంబంబు పరుగున నేతంచి, 


29. రాయుడు మునకి కృతజ్ఞతలు తఆల్పుట. 


చూచిరి రాయుడున్‌ సతియు సుందర రూప కుమారు, మోమునన్‌ 
పూచిన నవ్వుతో నొనరు పూర్వ విచార విముక్త దేహునిన్‌, 
మోచిత చండికా యజన మోహన దివ్య శరీరు, ఠావులన్‌ 

లేచిన [ప్రాణముల్‌ తిరిగి లీలగ లోనికి పోయినట్లుగన్‌. 


ఆ సమయంబున రాయకాంత అంతరంగం బుపాంగ వేగంబున 
పుతు డాసి మాటలు తడబడ నిట్లనియె. 613 


150 


వ!l!। 


తే! |గీ!! 


రస్యస్రువు 


ఎన్నాళ్లెనది చూచి నిన్విడిచి నేన్నాన్నండు లేనోయి ఓ 
కన్నా రమ్మని కౌగిలించి తనయున్‌ కన్నార ఐక్తించుచున్‌ 
చన్నుల్‌ చేపగ మూర్థచుంబనల వాత్సల్యంబు దీపింపగన్‌ 
ఆన్నారీమణి యేడ్చె బావురనుచున్‌ వ్యాలోల సోత్కంఠియి. 


అంత, 


అసోకాంబుధి పూర్ణచందు గనినన్‌ హరించు చందంబునన్‌ 
అస్తవ్యస్త జగత్తు నున్న జనకుం డా డింభకుం గాంచుచున్‌ 
ద్యంద్యము సాచి మోదమున నాహ్వానించి యుద్దిప్పు డై 


హాస 
స్తిష్కుంబును చెక్కిలిన్‌ నెమరుచున్‌ మారాడ నిర్వేదుడై. 


మ 


కొంతకాలంబు పుత్రుని కూర్మి చేర్చి 

ఆ పరిష్యంగ సాఖ్యంబు ననుభవించి 

(మోల నున్నట్టి గురువరు మోము గాంచి 

సుతుని తోడను మునినాథు నుతులు చేసె. 617 


కర్ణాట చౌెపదులు!! 


గురుని పాదాలు కోరికల్‌ తీర 

ఒరిగె రాయుడు భక్తి యుల్లసిల్లంగ 
నరుడు గా డీతండు ననుగన్న తండి 
నరపతిన మపష్రంచి నా పుతు గాచె. 


పురహరుని యంశ మీ పరమ పావనుడు 
పరుల కెట్లాను ఈ నరమేధ మాప 


సురుల కైనను తేని స్ఫూర్తి యీతనిది 


మరి యట్లు తీర్తు నీ మహనీయు బుణము. 


భీమశంకరం 151 


పాదాలు వీడకయు (ప్రార్థనలు చేసి 
వేదాల రూపుడని వినుతించి యపుడు, 
ఎద నున్న యానంద మెగసి పెబడగ 


కదలంగ నయనాల కన్నిరు గారి. 618 
వ! ! తనలో ఇట్లని తలంచె. 
చతుషదులు। | 


మా పుణ్య భాగ్యమై మా గురువులు 
మా పురములోన కాపురంబుండి 
మా పారులందు మక్కువను జూపి 
మాపు రేపనక మము గాచినారు. 


మా పాప డిపుడు మన్యంబు పోవ 
పావాత్ము డంత బలికి బంధింప 
(పాపుకై నేను ప్రార్థించి నంత 
కాపాడ గురుడు కదల తా నడవ. 


తీపార నటన ధీరుడై చేసి 
ఉపనిషత్తులను ఉపదేశమిచ్చి 
ఏపుగా బలిని ఆపు చేయించి 

మా పుతు తెచ్చి మా కిచ్చినారు. 


ఏ మందు నే నికే మందు నిపుడు 

ఏ మివ్వగలను ఏ రీతి తీర్తు 

ఈ మూర్తి దయకు ఏ మిచ్చు కొందు 
[పేమింత చింద వేమారు కొలుతు. 


152 


ఆ||వా!! 


(తెపదులు। | 


వ!!! 


er 


తే| ]గీ|| 


రస్మసువు 


అనుచు రాయు డంత అంతరంగంబందు 
గురుని తలచి యుడలు గరులు పొడువ 
కండ్ల నుండి వేడి కన్నీళ్లు కారంగ 
కనులు మూసుకొనుచు కదలకుండ. 


కొంతకాలం బట్లు కూర్చుండి ([ముక్కుచు 
నింతలోనను తేచి నిలిచి 

యెంతయో భక్తితో నపుడు. 

బనయాన వినుతించి విశ్వాస మొనరంగ 
మనసంత మౌనిసె నిలిఐ 

తన పత్నితో గూడ కొలిచి, 


ఇట్లని స్తుతించె. 623 


ఇతడెగా నావెత నిడేర మన్య దు 
రంబు హుటాహుటి కదలినాడు, 
ఇతడెగా రెడ్డి వాహిని భర్త |[పౌఢ వా 
కృాతుర్య గరిమకు చాలినాడు, 
ఇతడెగా భైరవీ [క్రతువు యాజ్జికమును 
పతి చపట్టి మెప్పించినాడు, 
ఇతడెగా మన్య మహిపాలు తన నాట్య 
విన్యాస కలిమితో వెరగు పరచె, 
ఇతడె అద్వైత సారంబు నినుమడించి 
విశ్వ ధర్మంబు రాజుకు విశద పరచ, 
ఇతడె [కూర కబంధ నరేందు కలుష 
హస్తముల నున్న నాపుతు నాదుకొనియు. 


ఫీమశంకరం 153 


ఉ|| చేకొని వచ్చె నా సుతుని చేతుల నెత్తి నమస్కరించెదన్‌ 
మా కులవర్థనుం డితడు, మమ్ముల [బోవ తలంచు విరభ 
[దాకృతిగాని వేరొకరు డా శిశు హంత నివాళు లందుచున్‌ 
చేకొనిరాడు వధ్యశిల చేరిన మృత్యు ముఖాంతరాయువున్‌. 


శతే||గీ|| గురుని బుణ మెట్లు తీర్తును కరుణ నతడు 
నా కొమరుని కాకతి పృతనావరు సభ 
బలి పశువును భూవరుని ప్రపత్తి గొనుచు 
విడివడగను చేసెన్‌ గదా వింత గాదె. 


మధురాక్కర ! | 
ఇతడు పరమ పఎఐ(తుడు హాతుడును గురుడు మాకు 
వతలు పడనిక నిరతము చేమతో [బోచు మమ్ము 
ఇతర దైవంబు నెరుగము ఈతడే దిక్కుమాకు 
ప్రతిదినమ్మును (మొక్కక [బతుకంగ నేరమయ్య. 


వ! అని ఇట్లు స్తుతించుచు. ఆనందాశువులతో గురుని 
పాదంబులను సేవించుచున్న సమయంబున, 628 


ననన ననన 


శకం దగర్భిత తేటగీతి. వివరణ-8 చూడుడు 


చ!! 


వ!।! 


ell 


ఉ|| 


30. మలకపల్ల పారులు వేము మునిని 
(పశంసంచుట. 


పురవరు లంతటన్‌ వినయ పూరిత వందన మాచరించి రా 
పురహర భక్తుకున్‌ పురుష పుంగవ మూర్తికి రెడ్డి రాజ్య భూ 
వరకరబద్ధ రాయసుతు బంధవిమోచన పుణ్యశీలికిన్‌ 
సురుచిర రూపతేజ పరిశుద్ధ తపఃఫల పూర్ణయోగికిన్‌. 


మనః పూరక నమస్కారంబుల మదన దమన నామ మననా 
నందుండైన మునినాథు ఘనతను వేనోళ్ల వినుతింపంబూని 
యిట్లనిరి. 630 


ద్వాపర కల్ప మందున కృతాంతుని సన్నిధి జేరినట్టి సాం 

దీపని నందనున్‌ (ప్రతిభ తీర్పడ (ప్రాణము లిచ్చితెచ్చె నా 
గోపకుమారు డా పగిది ఘోరకలిన్‌ మన వేము వంశ సం 
దీపుడు తెచ్చె శిష్యసుతు తెంపరిమయై నరమెధ మాపుచున్‌. 


పళయాగ్నిచ్చట భంగి నర్జునునిపె రాముండు దండెత్తి ఆ 
యిలనాథుం దునుమాడి ధేనువును తెబ్చిచ్చెన్‌ పత్యాణంబుగా 
బలిబాధా పరితపు రాయసుతు భూవాల్లభ్యు నొప్పించుచున్‌ 
విలయంబేమియు లేక తెచ్చె తరమే విప్రున్‌ ప్రశంసింపగా. 


నిండు మనమ్ము తోడ మహనీయ కృపాత్మత రాయపుత్తునిన్‌ 
మండిత పాండితీ మహిమ మండల నాథు ననార్య దూష్య పా 
షండ వితండ తాండవ విజాతి వికార విషాద వేదనల్‌ 
ఖండన మాచరించి శిశుకంఠ విలుంఠన మానిపించెనే. 


ఉ||! 


భీమశంకరం 155 


దక్షుడు, ధారుణీ సురుడు, దాత, ఉదారుడు, ధర్మ పాలనా 
దక్షుడు, దుష్ట మార్గగత దంభ నృపాల వివేక నక్షణన్‌ 
దక్షుడు, క్రూర యజ్ఞ మద దర్పిత దక్ష వినాశన[కియా 
ద్యక్షు కృపావిశేష భవితవ్య విభూతి విరాగ చక్తుడున్‌. 


కం!!! మా జన్మ ధన్య మయ్యెను 


ఊ!! 


మా జీవన సరళి (కొత్త మార్గము పట్లెన్‌ 
జేజేలు నీకు భూసుర 
పూజింతుము నిన్ను (ప్రమ పూతచరిత్రా. 


నీ మూలంబున మల్కపల్లె బహుధా నిశేయస శ్రీసఖీ 
ధామంబై విలసిల్లై మా ప్రజలు నీ దైవత్వ తత్త్యజ్ఞతా 
(పామాణ్యంబున ధర్మమార్గ గతులై (బహ్మ్మత్వ జిజ్ఞాసులై 
రీ మాయావృత మేదినీ విషయ రాగేచ్చన్‌ విసర్టించుచున్‌. 


అందున నీవు రాయవిభు నందరి కన్నను మిన్నజేసి యు 
న్నందున వా డమంద కరుణాంబుధి (గుంకి విశేషభక్తి ని 
యందున బూని ఇంద్రియ సుఖాగ్నుల నాహుతి గాక (పాజ్ఞ్జుడై 
డెందమునందు నందిరథు డింగరియై విహరించు నేతరిన్‌. 


నానాసూనము లందు (వాలి మధుపానానంద సంతృప్తముల్‌ 
తేనీగల్‌ వలె గాక, యేక గురు వర్తిష్టుం డభిష్వుంగుడై 
స్నానంబాడును విడహర్నిశము నీ తత్తామృతాంబోధిలో 
జ్ఞానోత్సాదిత శేముషీ విభవ మోక్ష ద్వార లక్ష్యంబునన్‌. 

638 


156 


క౦0!! 


కం! ! 


Sle 


ఉ|| 


|| 


రస[సువు 
కాంతా పుతుల క్లేమముల్‌ సతత సౌఖ్య(పాప్తి సంతోషముల్‌ 
స్వాంతంబందున కృత్తివాసు నిజదిక్షా యోగ సాభాగ్యముల్‌ 
వంతల్‌ లేక చరించు విడెపుడు నిర్వ్యంద్వ [పభారాశియె 
అంతేవాసిగ నిన్నుగొల్చు భవితవ్యంబబ్బి యోగీశ్వరా ! 


భారంబా సంసారపు 

పారావారంబు నీదు [ప్రావిణ్యంబున్‌, 
ఆరాధిత గౌరిశ్వరు 

స్మేరార్డవ కృపను తేలు మేధా (ప్రజ్ఞల్‌. 


మా రాయని కిచ్చి కృవా 

పారీణత వాని సాక పరిపరి విధముల్‌ 

ఏ రీతి తీర్తు బుణ మను 

నారాటము చెంద మాకు హాస్యాస్పృదమౌ. 641 


వము ముని విగహమును రాయ వంశము 
పూజింప నఅశృయించుట. 


ఎ విధి నిన్ను గొల్తు నని, యేవిధి నీ బుణముక్తి పొందగా 
బోవుదు నంచు రాయుడు ప్రభూత కృశాత్మత [క్రుంగ నేల, నీ 
కేవిధమైన నస్టిర ధనేహల యందు జుగుప్పు యౌట, నీ 
కీవియె గాని పుచ్చుకొను నిచ్చయు లేదని వాడెరుంగడే ! 


ఐనను వాని తృప్తి కొరకై యొక మార్గము చెప్పు వార మీ 
రౌనని కాదనంగ వలదయ్య మహామహితాత్మ ! భక్తితో 

పూనిన వేడ్క తోడ నినుబోలిన విగహమున్‌ రచించి, నీ 
యానను గొల్బు ఏడు గృహమందున నుంచి విశిష్ట నిష్టతో. 


చం![!! 


కం!!! 


శ్రా|!| 


వ!!! 


కం||! 


భీమశంకరం 157 


ఇతడును, ప్వుతుడున్‌ వరుస నితని పు[తులు, ప్వుతు ప్పుతులున్‌ 
వెతలను బాసి శాంతి సుఖవృద్ధికి వంశ పరంపరాదిగా 
సతతము నిన్ను గొల్బుటకు శాశ్వత రూపము చేయ శిల్సికిన్‌ 
అతులిత కుందనమ్మూ నిదె యర్పణ సేతురు మా పురీవరుల్‌ 


ఆమాట ఏవఐన్న రాయుడు 

ఆమోదంబున కృతజ్ఞతార్దవు డగుచున్‌ 

ఆ మాతుబరుల మధుర 

(చుమాదర హావభావ (పేక్షణపరుడై. 

ఆనందించెను రాయుడంత తనపె నాప్యాయమున్‌ జూపు పౌ 
రాసికంబును గాంచి జన్మ సఫలంబైనట్లు భావించుచున్‌ 
ఆనందించెను వారు చెప్పిన హెతంబాలించి సంతృప్త, యో 
గానందేశ్యరు మోముగాంచి హృదయంబాపోవ కేల్మోడ్చుచున్‌. 


మన ముప్పాంగగ నిట్లనెన్‌ గురుని సమ్మానించి, ఈ చంద్రుడి 
యిను డీ ధారుణి సాక్షి ఈ (ప్రతిన నే నీడేర్చెదన్‌ నా కుటుం 
బినితో గూడి కృతజ్ఞతా నిరతి శోభిల్లంగ మా వంశజుల్‌ 
మునిరాజ |పతిమాకృతిన్‌ నియతులై పూజింతు రే (పొద్దునన్‌. 


అంత, 


రాయుని మాటల కలరిరి 

ఆ యూరి జనులు యువకులు బెత్సాహెకతన్‌ 

జ యంచు నాడిరపు డా 

రాయసుతుడు తండి (ప్రతిన రహా రెట్టింపని. 649 


32. మలకపలై సుందరాంగులు మునిని 
సేవించుట. 


కం|| ఆలోన పల్లె లోపలి 
లోలాకులు సొగసు లొలకు లోలక కర్ణుల్‌ 
వేలాయుత కుచధీరలు 
లీలాచలిత కచభార లిప్త సుగంధుల్‌. 


కం!! ఇంతుల వదనము శశి పూ 
బంతులు వారి కుచముల్‌ రవంతలు నడుముల్‌ 
దంతములు వజ పంక్తులు 
కంతుని కాంతను హసించు కంజదళాక్షుల్‌. 


కం!!! ఆ ల్మెబాయపు సుదతులు 
నీలోత్పల వదన కాంతి నిగనిగ లాడన్‌, 
(పాలేయ కుసుమ కోమల 
చేలాంచల తను మనోజ్ఞ సీమంతినులై. 


కం|| విచికిల కిసలయ వేణీ 
నిచయము చిలువల విభవము నిరసన చేయన్‌, 
కుచముల సౌష్టవ సంపద 
అచలములన్‌ (గేణి సేయ ఆ యెలనాగల్‌. 
653 


భమశంకరం 159 


కం!!! చెంపకు చారెడు కన్నులు 

సంపగి పూవంటి ముక్కు సరిసిజ ముఖమున్‌, 

సాంపుల నింపెడు చనుగవ 

ఇంపగు రాయంచ నడల నింతులు రాగా. 
క0!! కులుకుల తనులత తడబడ 

విలసిత ముఖసరసిజరమ విందులు చేయన్‌; 

పులకిత కుచభర యుగళులు 

మలయజ లతికా వితాన మాధురు లొలకన్‌. 
కం0!! కిలకిల పలుకుల మెలతలు 

అలనల నడయాడ పెట లదురు పడంగన్‌, 

౨లఅనాగలు వలపు ఒలుక 

నలదిన కసూరి తావి యలజడి రెపన్‌. 
[(అబయంవద। | 


కవిలవర్ద ముఖకాంతి లాస్యముల్‌ 
భువన మోహన విఫ్రుల్ల హాసముల్‌ 
పవన లోలిత విపంచి రాగముల్‌ 
యువక మానసము లుల్లసిల్లగా 
657 


పంచచామర మాలిక || 


సరార శాల మారులు. పనోర. నార తా వకుల 


160 


క౦0!!। 


కం||! 


రస్మసువు 


తరంగ రంగ భంగ బాధితాంతరంగ భంగిమల్‌, 
సురాంగనా సరాళ రూప సుందరీ సుగంధముల్‌ 
పురారి పాద యుగ్మ ఫుల్ల పుండరీక శీర్షుడౌ 
గురూత్త మాం[ఘు చందికా చకోరులై చలించుచున్‌. 


అరుదెంచి ఆ మదవతులు, 


వెనుకటి జన్మ లందు నృపవీరుల శాంతనవున్‌, పురూరవున్‌, 
మునివరు గాధినందనుని, ముగ్గ కుమారుణ బుశ్వశృంగునిన్‌, 
పనిబడి (బహ్మచర్య పథ భంగ మొనర్చిన దివ్యకాంత లీ 
తనువున మౌని జూచి అనుతాప భరమ్మున ([మొక్కిరో యనన్‌. 


గాజులు గలగల లాడగ 

రాజిత కరయుగముల మునిరాజ పదంబుల్‌ 
పూజించిరి లాలసల 

లాజుల కుంకుమ సుగంధ లతికాంతములన్‌. 


ఉల్లము ర్రుల్లన తనులత 

వల్లరి యుల్లాస లాస్య వైచిత్ఫ్స్యంబై 

మొల్లల మాలతి మలాల 

జల్లులు కురిప్‌ంచి రపుడు జలజదళాక్తుల్‌. 663 


పూత సుగంధు లా పగిది పూత చరితుని కొల, లాహిరీ 
వాత నివాత లాస్యమున పాతరలాడు కుచద్వయిన గనన్‌ 
ద్వైతమతానుభూతి యని తల్చిన తల్వగ వచ్చు గాని, అ 
ద్వైతమె సూచ్యమౌను గురుతత్త్వ తదేక మనమ్ము నెంచినన్‌. 


3 


వ! 


ఉ||! 


వ।||। 


ఆ|| వ! 


వేము మునికి మలకపల్లి ప్రాంత [ప్రజలు 
సభా సత్కారము చేయుట. 


ఇట్లనెక (ప్రకారంబులు [గామవాసులు స్వామి నారాధించి, 
తదుపరి సభా సత్కారంబు చేయ నిశ్చయించి, 


శ్రీయుత కీర్తియెన ముని సింహుని జేరి మహోత్సవంబుగన్‌ 
రాయుడు బందుగుల్‌ సఖులు రాయతనూజుడు వాని మిత్రులున్‌ 
తోయరుహాననా చయము తోడ్కొని పోయిరి యూరిలోనికిన్‌ 
గాయక వాద్య నాట్య సహకార పురస్పర వేద ఘోషతో. 


అంత రాయుడు తన భార్యను వేము వారి ఆ[శమంబున కేగి 
అచటి స్త్ర బంధు జనంబుల సభకు సగౌరవంబుగా తోడి 
తెమ్మని పుత్తించిన, 


కుసుమాలంకృత నిల మేఘ కబరీ కూలంకషా వెణులై 
కుసుమాంగుల్‌ తనవెంట రాగ చనియెన్‌ కుంభస్తనిభారయె 
వసుధానిరర వాటికిన్‌ (పముదిత వ్యాలోల తన్మంగి, రా 
యసతీరత్నము మౌనిపత్ని సభ కాహ్వానించు కార్యార్థమై. 


అటుల రాయకాంత అపరూప బహుమాన 

వస్తుచయము గొనుచు, వాద్య తూర్య 

ఘూష లలరుచుండ, భషజమ్మూ విడిచి 

నడిచె గురుని యింటి నడవ కడకు. 669 


కం! ! 


వ! 


వ!। 


రస్మసువు 


ఆ విధి నిల్లుజేరి మదనాంగులు తెచ్చిన పెట్టెలందు ర 
త్నావళులాదిగా గల యనంత వినూతన తారహారముల్‌ 
పూవులు పండ్లు కుంకుమము పూతచర్శిత్ర మునీం[దు పత్నికిన్‌ 
వావిగ నిచ్చి రాయసతి బ్రాహ్మణు క్షేమము తెల్పి యిబ్లనెన్‌, 


మునికాంతా! మహిమాన్వితుండు మన వము స్వామి మా వారిపప 
ననురాగమ్మున మన్యకానన మహాహంకార దుర్గాధినా 

ధుని వాకొ9ఢిమతో జయించి నటనోద్భూతాద్భుతోద్యోధనా 
ఘనచాతుర్యమునన్‌ కుమారు విడువంగా చేసి రక్తి ంచెనే. 


చతురుడు చతుర్విధ నట 

(ప్రతిభుడు పశుపతి పదయుగ పద్మా శితుడున్‌, 
అతులిత సంయమి వరుడును 

ఇతరుల కెట్లొను సుతుని ఈవిధి (బోవన్‌. 


ఈ అసమాన వాత్సల్యంబునకు మేము జన్మ జన్మల మీకు 
(మొక్కినను మిచేసిన ఉపకారంబు తీరద దట్లుండె 


మన (గ్రామస్థులు స్వామివారి నిపుడే మర్యాదతో భక్తితో 
ఘనమౌ రీతి కృతజ్ఞతల్‌ తెలుప సత్కారించు చున్నారు, నే 
మనవారందరి తోడి తెచ్చుకొరకై మాతా యిదే వచ్చితిన్‌, 
వినుమమ్మా ! తమరాకకై సభికు లువ్వళ్లూరుచున్నారికన్‌. 


అని ఎన్నవంచి, ఆ పతివతా లలామను తక్కుంగల 
కుటుంబికుల నాయత్తపరచినంత, 675 


కంl! 


వ!|। 


ఆ||వ!|! 


వ!!! 


తే! గీ! 


తే!|గీ!! 


భీమశంకరం 163 


మంజిజ్ఞా బృందిష్టము 
రంజిత రమణీయ శకట రాజము మీదన్‌ 
కంజదళాక్తులు వడలిరి 
రంజౌ జవనాశ్వతతుల రౌతులు నడపన్‌. 


ఆలోన, 


రాయసుతున గాథ రయమున వ్యాపంప, 
పరిసరాన నున్న పల్లటూళ్ల 

(ప్రజలు కూడి పరుగు పరుగున వచ్చిరి, 
(బోచినట్టి యతని చూచి పోవ. 


అదే విధంబున మలకపల్లె [గామంబున నుండెడి వివిధ 
వర్గంబులు తండోప తండంబులుగా  నుత్సాహంబున 
యుత్సవంబున పాల్గొను కోరిక తమ తమ పనులు మానుకొని 
(గామ మధ్యంబున సమకూడ నారంభించరి. 


పాలు పితికెడి పనిలోని పాలెగాళ్లు 
పెయ్యలను కట్ట మరచిరి పెనల తోడ; 
గడ్డి కోయ నేగిన ఆడుబిడ్డ లెల్ల 

బుట్టల కొడవళ్ల విడిచి పెట్టిరపుడు. 


ఎరువు నింపిన చేలలో నేరువాక 

లంత మధ్యలోన నిలిపి హాలికులును, 

యాజమాన్యంబు పిలుపు లక్ష్యంబు లెక 

ఉత్సవంబును చేరంగ నురికినారు. 681 


1 61 


రససువు 


పణవవముు! ! 


వ! 


ఊఉ! 


[గామంబందున గల ఖామందుల్‌ 
భామా పతులు పరివారంబుల్‌ 
స్వామిన్‌ జూడగ పరువెత్తంగా 
రామందాడయె రహదారంతన్‌. 


ఆ (పకారంబుగా బహుళ జన సందోహంబైన యుత్సవంబు 
(గామ మధ్య్యంబున నేర్చాటు చేయబడిన సభా మండపమునకు 
పయనం చె. 


ఉతృవమంత |[గామమున నున్న సభాస్టలి చేర, పౌరులున్‌ 
ఉతుకతన్‌ మునీందుని మహోజ్వల వృత్తిని కీర్తి చేయుచున్‌ 
తతృమయంపు పుషత వితాన కదంబ సుగంధ మాలికా 
వత్సుని ఉన్నతాసనముమె నధిరోహితు చేసి రుద్ర్దతిన్‌. 


మానుగ మౌని నో యువతి మంచి సుగంధ విలేపనమ్ము లన్‌ 
మెను నలంద, వెరొకతె మెల్లన కస్తూరి బొట్టు దిద్దె, స 
మ్మానిత పౌర కుట్టిమ సమజ్య సమున్నత రత్న ఏరికా 
సినుని వస్త్రయుగ్మములచే నొక భామ అలంకరించినన్‌. 


రథోద్ధతము। 


మౌని కంరమున మల్లా దండలన్‌ 

పూని ముచ్చటగ పుండరికముల్‌ 

మానుగా సురభి మంచి గంధముల్‌ 

చాన లాయెడను సంతరించగా 686 


వ! 


భీమశంకరం 165 


అంత (గామ ముఖ్యులు, ఆహ్వానిత పరిసర (గామ జన 
(ప్రముఖులు, ఉత్సవ కార్యక్రమాద్యోగ నిర్వాహకులు వివిధ 
తెరంగుల (బాహ్మణుని ఆరాధించ, సత్కరించి, 
ఉపన్యాసంబులు చేయదొడంగిరి. 


నవనం౦దిని! |! 


తె|!గీ!! 


వినయంబు తోడ సభలో వివిధ వక్తల్‌, 
మననంబు చేసిరి మహామహని కీర్తిన్‌; 
పునరుక్తి దోష విరతిన్‌ పొగడినారల్‌, 
ఘను వేము వంశు (ప్రతిభన్‌ కథల తోడన్‌. 


ఒక వక్త వివరించ నొడుపుతో విప్రుని 

వేద విద్యా (ప్రౌఢ వినుత గరిమ, 
ఒక ఉపన్యాసకు డోజతో వర్ణించె 

బాహ్మణు మంత తంత్ర |ప్రతితి, 
ఒక కవి వినిపించె నుద్దతి భూసురు 

బహుభాషా పాండిత్య పాటవమ్ము, 
ఒక నాట్య ధౌరేయు డుగ్గడించెను స్వామి 

బహు విధ నటనా ప్రపంచ మహిమ, 
ఒకడు శివతత్త్య మెరిగిన యోగి యనియె, 
ఒకడు జీవకారుణ్య ప్రయోక్త యనియె, 
ఒకడు తమ యూరి సౌభాగ్య మిత డనియె, 
ఒక్క డొక్కొక్క (ప్రతిభను నొక్కి పలిత. 

689 


166 రస్మసువు 


మందా[కాంత!| 
వక్తల్‌, మేధావులు, కవులు, సర్వజ్ఞ సంగీత గానా 
సక్తుల్‌, వేదాంతులు, యతులు, సంసార గాథాంధికా ఇ 
ర్ముక్తుల్‌, స్వాధ్యాయులు, బుషులు, ఆముష్మి కాలోచనా సం 
పృక్తుల్‌, వేమూద్వహు బహువిధిన్‌ (పతి చేయంగనంతన్‌ 


మేఘ విస్పూర్దితము || 
ముసీం(దున్‌ వాగేయంబుల కవులు సమ్మాదితున్‌ చేయుచుండన్‌ 
మనీషిన్‌ మేధావర్లము మధుర నామంబులన్‌ మెచ్చుచుండన్‌ 
వినీతున్‌ యోషారత్నములు కడు నిర్భృత్తులై సత్కరింపన్‌, 
అనన్యం బై యొప్పెన్‌ సభ, యతిముఖంబంత వెల్గొందు చుండన్‌ ! 


వ ఆ సమయంబున వృద్ద వౌరుడొక్కరుడు స్వామికి [ప్రణామ 
పురస్పృరంబుగా నిట్లు ఐన్నవఐంచె. 


శా! | దేవా! ము చరితమ్ము ఈ పురికి ఖ్యాతిందెచ్చా, ఇంకెన్నడున్‌ 
రావీ రోజులు, చూడ మా (బతుకులా ప్రారబ్ద పాశావృతా 
జీవాలై చనా నిన్నినాళ్లుగ, ఇకన్‌ శేషించు సంసార పా 
రావారమ్మును దాటు ముక్తి పథమున్‌ రంజిల్ల బోధింపవే. 


కం! |! వినగన్‌ ఏనుల విందై 
కనగన్‌ భావంబు మనోజ్ఞ కమనీయంబై 
మనమున మననము మధువై 
తనువుల్‌ పులకింప జెయు తమ భాషణముల్‌. 694 


క౦0!! 


ఉ|| 


వ।!।| 


ఉ|| 


భీమశంకరం 167 


మిమ్ముల జూడగ ముచ్చట 

గమ్మున పరువెత్తి వచ్చి గౌరవ మొప్పన్‌ 
ఇమ్ముల జేరిన జన సం 

ఘమ్ముల కాదేశ మిమ్ము కరుణాసాందా ! 


వామరు లన మాకు సులభమ్ము, సనాతన శాస్తం బద్ధమున్‌ 
భామలకెన ఆచరణ పాత్రము, మోక్ష ఎధాయకమ్మునై 
నిమము లేక సంతతము నిరృతి గొల్పెడు తత్త్యమార్గమున్‌ 
(శేముడి తెల్పగోరెదము (పేక్షిత మాత్ర కటాక్ష రక్షణా. 


34. పామర (ప్రజకు వేముముని భక్తిమార్గ 
(పాముఖ్యము వివరించుట. 


అని (పార్థించిన (బాహ్మణుండు (ప్రజలు తనపై జూపిన 
ఆదరాభిమానంబులకు సంతుష్టాంతరంగుండై ముఖంబు 
దెదీప్యమానంబై (ప్రకాశింప, కొన్ని క్షణంబులు తన యిష్ట 
దైవంబును మననంబు జేసుకొని, తదుపరి ప్రజల నుద్దేశించి 
యిట్లనయె. 


వందన మయ్య యీ సభకు వచ్చిన వారలకున్‌ మనోహరా 
నంద మహావిభూతి నవనందన సుందర మందిరా ఐహో 
రేందిర యిందు చిందు నను నిందర లోన నమంద వాక్సుధా 
చందన చందికా కుసుమ చర్చితు జేయగ సంతసించితిన్‌. 
698 


168 


ఆ||వెl| 


ఉ|| 


వ!|| 


రసస్తువు 


అభిమానంబును జూపి మరిపు డనూహ్యంబైన సత్కార వా 
గ్యిభవాప్యాయము తోడ మీ బుణమున్‌ కిలించినా రన్నిటన్‌ 
అభవుండే కద కర్త కర్మ (క్రియ, ఈ యాహ్యాన మర్యాదలున్‌ 
(పభునే చేరు, ఎరుంగు డే పనికి కర్తల్‌ గారుగా మానవుల్‌. 


గండు రెడ్డి రాజ్య కర్కశ సేనాని 

దుష్ట మార్గ గమన దురితములను 

బాపి జీవహాంస నాప్‌ రాయ సుతుని 

విడువ జేయు ఘనత మృడుని దెను. 700 


నేను నిమిత్త మాతుడను నిక్కముగా నిది దైవ యోగమే, 
కాని యెడన్‌ తరంబ కడు కల్మష జన్ముడు రెడ్డిరాజ్య సే 
నాని మనంబదె తెరగు నా నటనంబున స్పూర్తి చెంది ఈ 
దీనుని బంధ మూడ్చి మము దీటుగ పంపె బహూకరించుచున్‌. 


కనుక రాయకుమార విమోచనంబు దైవసంకల్పము. దైవమన 
మనలో వివిధ భావ, రూప కల్పన లున్నవి. భగవంతుడన 
నెవ్వరు. ఈ (ప్రపంచమున కర్ధమేమి? మానవుల ధ్యేయమెద్ది? 
ఈ (ప్రశ్నలకు నిర్వివాదమైన సమాధానము లతిక్స్‌ ష్టములు. 
శ్రీకృష్ణ పరమాత్మ  శ్రీమద్భగవద్గీతలో (బ్రహ్మ తత్త్వమును 
మోక్షసాధనా మార్గంబులను విశదీకరించి యున్నాడు. 
భారతియార్గ సంపప్రదాయానుగుణముగా అనేక మహానుభావులు, 
మెధావులు, బుషి పుంగవులు, (ప్రవక్తలు సృష్ట్యాదినుండి 
నేటివరకు ఈ విషయములను విశ్లేషించుచునేయున్నారు. 


భీమశంకరం 169 


అందు శంకర భగవత్పాదులు సిద్దాంతికరించిన అద్వైతము 
పండిత పామరజన (ప్రయోజనకరమై, సుపసద్ధమై. 
జగద్విఖ్యాతమై (ప్రకాశించుచున్నది. 


విశ్వము బహు విశాలమైనది. ఆది యంతములు లేనట్లు 
తోచును. ఇదమిద్దమని నిర్వచించుట కష్టము. లెక్కించ లేనన్ని 
నక్షత మండలములు, వాటి నాధారము చేసుకొని (గహ 
క్షైఆంబులు, ఉప (గహంబులు, అనంతవ్యాప్తి గల ఆకాశంబున 
నున్నఐ. అందు ఒక చిన్న  నక్ష(తమండలము మన 
సౌర కుటుంబము. భూమీ సూర్యగోళము నాధారము 
చేసుకొని నిత్య పరిభమణము చెందుచున్న సామాన్య 
(గ్రహము. దానిపై అనెక లక్షల జీవరాశి వర్గము లున్నవి. 
"పక్కుతఆగలకు చెందిన మానవులు భూభాగములపప వివిధ 
(పాంతములలో, దేశములలో నివసించుచున్నారు. 


జగతి ననేక దేశములు, సంస్కృతు లున్నవఐ, అట్లా, అరు నె 
రగు మతసం(పదాయములు, (పాజ్జ్ఞ గురుప్రవరుల్‌ మునీందు లా 
దిగ మహామాన్మితుల్‌ గలరు, ధీరులు పూర్వు అనెక వత్సరాల్‌ 
(ప్రగతి తపంబొనర్చి (ప్రతిపాదన చెసిరి దైవతత్త్వమున్‌. 


ఎన్ని మతంబు లున్నను, మరెందరు దైవప్రవక్తలున్న, వా 

రెన్ని విధంబులౌ విధుల నెర్పడ అసన.మానవాలికిన్‌ 

ఉన్నది విశ్వమందు (ప్రభు వొక్కడె, ఆతని జర వేరు లౌ 

తన్నులు పద్దతుల్‌ మనకు తెలు విభిన్న మతాల సంస్కృతుల్‌, 
704 


170 రస్మసువు 


ఉ|| అన్ని మతంబులందు భువి నార్యుల వెదమతం బపూర్వమై 
యెన్నిక చెందు. ఇందున మునసిందులు జ్ఞానులు యోగ దృష్టితో 
కన్నది దైవ మొక్కడని, కంటికి కానడు, ఊహ కంద డు 
త్పన్నత లెని వాడు, నిరవద్యుడు, నిత్యుడు, సర్వవర్తుడున్‌. 


మ! ఘనుడా ([బహ్మము నిర్గుణుండును నిరాకారుండు నిర్గంధుడున్‌ 
తన మాయన్‌ భువి సృష్ట జేయు, నడచున్‌, ధరౌచు పాలించు, న 
తని తేజంబు సమస్త భూతముల విస్తారింపగా, సాక్షి యొ 
అణు రూపంబున సర్వజీవముల యందాత్మ స్థితిన్‌ నిల్పాడిన్‌, 


వ! అట్లు ప్రపంచము, దానిపై స్థావర జంగమంబులు, చేతనా 
చేతనము లన్నియు మాయా కల్పితములు. కాన 
అశాశ్వతములు, క్షణికములు, నాశన మొంది తిరిగి ఉత్పత్తి 
నొందెడివే. (బహ్మ మొక్కడే నిత్యుడు, శాశ్వతుడు, సర్వ 
వ్యాపకుడై సర్వ భూతము లందున్నను సాక్షి భూతుడు మాత్రమే. 


ఉ|| జీవిత నిత్య కృత్యములు, జీవిక లిందియ లంపటాదులున్‌ 
జీవుల భోగ భాగములు, స్నిగ్ధత, రాగము, ద్వెషమున్‌, మనో 
భావ పరంపరావగతి, (ప్రాక్తన కర్మల పాప పుణ్యముల్‌ 
దైవము నంట వెన్నడును, తాదృశ కర్మకు మాయ కర్తగున్‌. 


తే!||గీ!|| సర్వ జగతి నిండి కలడు శాశ్యతుండు 
నిత్యుడౌ ([బహ్మ ముక్కడే, నీవు, నేను, 
అన్ని జీవంబు లండున నంతరాత్మ, 
అట్టి పరంధాము నందైక్య మగుటె ముక్తి. 709 


భీమశంకరం 171 


తే||గీ|| 


అందు ఇందున ఎందైన అణువు వోల 
నున్న భగవంతున కెపుడు నుదృవంబు 
వృద్ది నాశంబులును లేవు, విశ్వ వేద్యు 
డాది మధ్యాంతములు లేక అడరి యుండు. 


తే| |నగీ]!| 


ప|| 


é | 


“|| 


జగతి కధికారి పరమాత్మ సర్వ సాక్షి 
నెరుగుటె జన్మ సార్ధక్య మెవరికైన; 
వాక్కుకందడు, వర్ణింప వలను గాదు 
నరులు ఊహింపగా లేరు పరమ పురుషు. 


అందువలన భగవంతుని ఇదమిద్దమని తెల్చుటయే కష్టము. 


తెల్లని సూర్యరశ్మి ఘనతెజము వ(క్రపు దర్పణంబునన్‌ 
భళ్లున సప్తవర్ణ పరివర్తన చెందిన యట్లవిద్యయన్‌ 
కల్లగు దైవ మాయ తర కన్నుల కడ్డు పడంగ నజ్జుల 
కల్లరులెన మానవులు కానరు (బహ్మనిజస్వరూపమున్‌. 


ధీరులు, పుణ్య మూర్తులు, యతి ప్రవరుల్‌, బుష్‌ సంయమిం|దులున్‌ 
ధారుణి కోటి కొక్కరుగ ధ్యాన విభూతిని జ్ఞాన దృష్టులై 
ధారణ తోడ కర్మఫల త్యాగము తోడను జన్మ జన్మలన్‌ 
సేరితు లౌచు మోక్షపథ విశుతులై చరియింతు రీ యిలన్‌ 
714 


172 


dl 


రస్మసువు 


వ!!! ఆర్త  వాందూమత సం[పదాయమున ధర్మమున కధిక 
పాధాన్యము కలదు. భూమి ధర్మమును రక్షించు 
బాధ్యత రాజులది, (ప్రభుత్వములది. అయిననూ కాలాను 
గుణముగా ధర్మము దిగ జారుచుండును ఇందుకు ముఖ్య 
కారణము మానవుని స్వార్ధము, పరాశ శారీరక  -సెనిక 
సాంకేతిక సామాజిక ధన తపోబల గర్వితులు విపరీత 
కామ (కోధ లోభ మద  మాత్సర్యంబులకు లోనై అధర్మ 
కార్యములకు పూనుకొందురు. ఇది రాక్షస (ప్రవృత్తి ఎరినే 
రాక్షసులని గూడ అందుము. 
ధర్మ మధిక భాగము దిగ జారినపుడు భగవంతుడు తనంత 
తానే సృజించుకొని భూమిపై నుదృవించి అధర్మ వ్యాప్తికి 
కారణ భూతుల నడచి, ధర్మమును పరిరక్షించును. 

ఆ1!1|వ!! 
ధర్మ హాని జరుగు తరుణంబు నందున 
యుగ యుగాల లోన జగతి యందు 
అభవుడైన ఐశ్య విభు డుదృవించును 
ధర్మ రక్ష చేసి ధాత్రి (బోవ 716 

వ|! ఈ వఐధముగా భగవంతుడు పుట్టుక లని వాడైననూ, వివిధ 


రూపంబుల మానవుని (శ్రేయస్సు కొరకు ధరపప తన యంశలను 
విస్తరింప జయును. ఈ అవతారము లన్నియు పూజనియములె. 
ఇంతియగాక, సర్వాంతర్యామిమయైన పర్యబహ్మ (ప్రతిజివి యందును 
ఆత్మరూపంబున నుండునని చెప్పె యున్నాను గదా! 


భీమశంకరం 173 


తే! |గీ!! 


వ!!! 


చేతనాచేతన సకల చిత్ర జగతి 

జీవ రాశుల జన్మంబు (శేష్టమగును; 
అందు మానవ జన్మయు యధిక మయ్యె 
జ్ఞాన మేధలు గల్లి విజ్ఞాను లగుట. 


ఎజ్జానులైన మానవులు సనాతన సంప్రదాయ మార్గంబుల 
నిరంతర భగవచ్చింతనతో తపో బలంబున తమలో నున్న 
దెవాంశను జన్మ వారంపర్యా వృద్ధి పరచుకొని, 
ఆధ్యాత్మ కోన్నతి పొందగలరు అట్టి వారినే మనము 
మహాత్ములు, జ్ఞానులు, సాధువులు, యతులు, అవధూతలు, 
గురువులుగా ఎలుచుచున్నాము. వారు సామాన్య మానవులను 
ముక్తి మారంబున నడిపించు స్తోమత కలిగి యుందురు. వరే 
భగవదోకచన సులభము చేయుటకు పూజనియమైన కొన్ని 
భగవ(దూపంబుల (ప్రతివాదించ యున్నారు. మానవులు ఈ 
రూపంబులను గాని, లక ఈ మహాత్ములన గాని భగవంతునిగా 
నమ్మి ఆరాధించి [ప్రథమతః మనశ్యాంతిన, ఇష్ట 
కామ్య్యార్దంబులను సాధించ  గలుట మనకు పరిచితమె. 
భగవంతుడు 


జను లే రూపము తోడ కొల్చిన మనోజ్ఞం బైన ఆ రూపుతో 

కనికారంబున వారికోరికలు వీకందీర్చు. నట్లౌటచే 

జను లీ తీరున తృప్తి చెంది తమ కచ్చంబైన దైవంబు వా 

డని యూహింపగ, భూమి వెలసె నాయా దైవరూపంబులున్‌. 
720 


[క్ష రస్మసువు 


మ! ; అనురాగమ్మున కొల్తురీ శిలల మాయావేశులై మానవుల్‌, 
అనుకంపన్‌ భగవాను డిచ్చు ననుభావ్యం బైన ధర్మార్ధకా 
మనలన్‌ భక్తులు తృప్తి చెంద, సగుణామ్నాయంబులై చెల్లు, ఆ 
మనుజుల్‌ [పార్దన చెయు రూపములు [పామాణ్యంబులై యొప్వుచున్‌. 


tA 


మానవ |పతిపాదితంబులైన వివిధ రూపంబులు ఆ విశ్వేశున 
కాపాదించుటం జేసి తదారభ్యా, అత్యంత భక్తితో తర తరంబుల 
నారాధించుటంజేసి యవి యెల్ల పూజనియంబు లగును. అవే 
భగవంతుని (ప్రతి రూపంబులు. నిర్గుణ నిరాకార ([బహ్మకు సగుణ 
రూపంబులు. నిర్మల భక్తితో తను నమ్మిన రూపంబు నారాధించిన 
పురుషార్ద సాధన సుగమంబగును. ఈ వధంబున ఐహక వాంఛలు 
తీర్చు కొనుచు మోక్ష మార్గమున పయనింప గలము. అయినను, 
చివరకు నిర్గుణ (బహ్మోపాసన వల్లనే ముక్తి పొందనగునని 
ఆలియనగును. 


ఆ||వా!। 
నిశ్చలాత్మ తోడ నిలకడ ధ్యానింప 
దైవరూపమొకటి దయను జూపు; 
అట్టి వరము లన్ని ఐహిక సాధనల్‌ 
స్వాత్మ జాగృతను శాశ్వతంబు. 


ఆ|!వ!! 
తాను గాక వేరె దైవంబు గలడంచు 
నమ్మి వాని కొలువ వమ్ము గాదు; 
ముక్తి మార్గమందు మొదటి సోపానంబు 
భక్తి యనుచు మునులు పలుకలిదొ. 724 


భీమశంకరం 175 


ఆ!!వ!! 


వ!!! 


సకల జీవులందు సర్వెశు గాంచుడు 
అంతరాత్మయందు నధిపు గనుడు; 
తానె దైవమంచు తాదాత్మ్య మందుచు 
తన్ను తాను తెలియ తత్త్వ మగును. 


మేధావులు, విధ్యాధికులు, విజ్ఞానులు నయిన మానవులు ధ్యాన, 
కర్మసన్నా్యస యాగంబుల నిర్గుణ (బ్రహ్మము నారాధించి 
ముక్త్‌ పథంబున పయనింప (ప్రయత్నింపగా, సామాన్య సంసారి 
తను నబ్మున దైవ రూపంబును అనన్య సాధ్యంబైన నిశ్చల 
భక్తి విశ్యాసములతో సగుతోి పసన. "కక జన్మ చరితార్థత 
సాధించి మోక్ష పథగామి కాగలడు. పసివాడైనను పట్టుదలతో 
తనకు లభించిన మంత్రోచ్చారణ తపంబున భగవంతుని 
సాధించిన (ధువు డిందుకు తార్కాణము. మూఢ భక్తితో 
నివ సాయుజ్యంబు జేరిన భక్త కన్నప్ప యిందు 
కుదాహరణము. రాక్షసకుల సంజాతుండైననూ సంతత చంతన, 
మనన, ధ్యానాది వివిధ భక్తి మార్గంబుల భగవంతుని వశము 
చేసుకొనిన ([పహాదు డుపమానము. ఆలోచించి చూసిన 
భూతకాలంబున నిట్లనెక నిదర్శనములు తెలియగలవు. 


ఈ కాలంబున (పపంచమందు వివిధ [పాంతంబులం దనేక 
మతములు, సంప్రదాయములు వృద్ది చెందినఐ. మానవుడు 
ఇతర సం[పదాయములెంత యుత్కృష్ట మని తలచినను తన 
సం[పదాయమును విడువక స్యధర్శ్మము ననుసరించి భక్తి 
జ్ఞాన మోక్ష సాధన చేయవలను. 


176 


రస్మసువు 


పామరులు, విద్యాగంధ దూరులు నైన సామాన్య మానవులు 


స్వధర్మంబును విసర్షింపక, న్యాయ మార్గంబున నడచుచు, నిర్ణీత 


నిత్య కర్మానుష్టానములను, తమ తమ వృత్తి వ్యాపార కర్మల 
నుల్లంఘంపక చేయుచు, ఫలాపేక్షను వదలి, తను నమ్మిన 
దెవంబును నవవిధ భక్తిమార్గంబులలో నేయొక్క దానితో నైనను 
ఆరాధించుచు, మానవ ధ్యెయమైన నిర్గుణోపాసనాధారమైన మోక్ష 
మార్గంబున ఉన్నత స్థానంబు అధిషంప గలరు. 


తే॥|గీ!| 


ధర్మ మార్గంబు తప్పక కర్మ అస 
ప్రతిఫలాపేక్ష లేకుండ ప్రతి దినమ్ము, 
ఇష్ట దైవంబు సేవింపు డెల్ల వారు 


క్తి మార్గంబు నెన్నుచు ముక్తికొరకు. 


ని Nn 


“గగ 


వ!!! ఇదె మన కర్తవ్యము. మికు శుభమగు గాక. అని (బాహ్మణుండు 
తన సందెశంబును ముగించి లెచి వేదిక డిగ్గి సభాసదుల మధ్యకు 
వచ్చుచుండ, (ప్రజా బాహుళ్యంబు హరంబు నొందుచు, బన్ను 
ముట్టిన జయ జయ ధ్యానంబులతో ఇట్లని కీర్తించిరి. 728 

[(ధువకోకిల।। 


ముని మహాశయ ! కీర్తి వర్ధన ! పుణ్య పూరుష ! శ్రీకరా ! 
మనము సంతస మందు దర్శన మాతమేె గురు పుంగవా ! 
జనముమై దయ తోడ తెల్పితి సత్య మార్గము ముక్తికిన్‌ 
(పణతు లిత్తుము దేవరా నిను ప్రస్తుతింతుము భూసురా ! 


భీమశంకరం 177 


(ధువకోకిల! | 


వ!। 


పరమ పావన భక్త వర్ధన పార్వతీ పతి చింతనా ! 
సరస భాషణ శంక నాశన శంభు శంసన హర్తణా ! 
నిరత నిర్గుణ నిత్య నిర్మల నిర్వికార నిరంజనా ! 
కరుణ కల్మష కర్మ కల్పిత కామ్య కోప నికృంతనా ! 


ఆతరి సభాస్థలి వెడలి వచ్చుచున్న 
థి 


తోటకవృత్తము | | 


ముని నాథుని డగ్గరి మోదముతో 
చని బారులు తీసిరి జానపదుల్‌, 
అనుబంధముతో యతి ఆ (పజకున్‌ 
తన దీవెన లిచ్చెను ధన్యులుగాన్‌. 


మత్తకోకిల! | 


వేము మౌనిని పూజ చేసిరి వవిధంబుల నాతరిన్‌ 
రామలందరు గూడి నాట్యము రమ్య రితిని చేయుచున్‌ 
కామ నాశను భక్తుడీతడు కామితార్ద వదాన్యుడున్‌ 

[పమ మాపయి జూపు యోగి వరేణ్యుడంచును పాడుచున్‌. 


తోటకవృత్తము। | 


వినయంబున కాంతలు (పంఖణలా 

కనకంబున చేసిన కంచములన్‌ 

అనురాగము మెండుగ నారతులన్‌ 

మణికాంతులు జల్లిరి మౌని పయిన్‌, 734 


178 రస్మసువు 


వ! ఈ విధంబున సభాసదులు భక్తి ప్రపత్తులతో మోహావెశులాయున్న 
సమయంబున (బాహ్మణుండు నిశ్చిత మనస్సుండై నశ్చల 
వదనుండై, ఆ నిశీధిని తేజఃపుంజంబైన (ధువతారం బోలుచు, 
పట్టిసక్షేత ముఖుండై పోవుచు కొంతలో అంతర్జింతుండయ్యె. 


35. కృతిపతి (ప్రశంస. 


క్ష్మాహారము!! 
శంభో శంకర పరమేశా ! జంభారి వినుత, సర్వేశా ! 
అంభోధీభవ విష ధుర్యా ! అంబా సహచర, విశ్వేశా ! 
గంభిరాకృతి ఘనలింగా ! కుంభీనస వృత, గారీశా ! 
సంభావించెద జగదీశా ! దక్షాధ్యరహర, భీమేశా ! 


రథోద్దతము | | 
పార్వతీ పతిని (ప్రస్తుతించెదన్‌ 
సర్వలోక విభు సన్నుతించెదన్‌ 
శర్వు నిశ్వరుని సంస్మరించెదన్‌ 
గర్వి నన్ను కృప కావవేడెదన్‌, 


చం(దిక! | 
శిరము వినతి చందశేఖరా ! 
సరిగ కొలుతు భీమశంకరా ! 
తరముగ నను పార్వతిపతీ 
కరుణ గనుము కాలకంథరా ! 738 


ఖీమశంకరం 179 


మానిన! |! 
వావన నాముని, పాశ విమోచను, పాప నిరోధుని, పాలకునిన్‌ 
(పావృత కృత్తుని, (ప్రాక్తన వర్తను, వ్యావృత కేశుని, వ్యాపనునిన్‌ 
భావజు భంజను, భస్మ శరీరుని, భక్త వశంకరు, భవ్యపతిన్‌ 
భావుక రూపుని, భాస్కర తేజుని, (భాంతి విమోచను, (భాజితునిన్‌. 


నాగర వృత్తము। | 
పట్టెస వఏరభదునిన్‌ 
గట్టగ భదకాళితో 
పట్టుదు పాదపద్మముల్‌ 
పుట్టవులేని ముక్తి కై. 


ఇం[ద [వజము!! 
[దాక్షార భీమాయ దయాపరాయ! 
అక్షిణ రూపాయ రి [పయాయ! 
సుక్షేేత వాసాయ కర్మ దాయ! 
రక్షార్తి లోకాయ ర వాయ! 741 


ర్‌ ర 


లే 
"బా 


180 రస(స్రువు 


సక్స] | వేదముల్‌ వేదాంగ వేదాంతముల నేర్చి 
ముక్తికాంతను చేరు శక్తి లేక, 
భీషణ తపములు విరివిగా వతములు 
మహిమలు మం(తముల్‌ అహెతమగుట, 
శంస చేయగ నాకు శబ్ద శాస్త్రము రాక 
కట్టడ నిను కొల్చు పట్టు లెక, 
రక్తితో మిమ్ముల రంజిల్ల చేయంగ 
ముచ్చట్లు నా కేమి వచ్చు గనుక, 
తే!1గ1| వ్రాయ నేర్చితి శంకరా పద్య కవిత; 
సిద్ద కన్యను దీనిని సేకరించి, 
నగకుమారికి, గంగకు నచ్చ చెప్పి, 
దిటవు దీపింప ఎలుమో నటవరెణ్య. 


మంగళం మహాత్రి! | 
మంగళము నీకు శివ! మంజిమల నా కవిత 
(పాంజలుల మంగళము శంభో! 
పొంగగను నా హృదయ పుష్పుమిది, యీ కృతిని 
పుచ్చుకొని యేలుకొను మిశా! 
గంగ ఉమ లట్లు కృతికన్నె కలకాలమును 
కాపురము చేయవల స్వామి! 
సంగతము, సంపదలు, శాంతియు, చిరాయువును, 
సౌఖ్యములు మా కొసగు దేవా! 
743 


శపాదాద్య క్షర క్రమ కవినామగర్శిత సీసము. వివరణ-9 చూడుడు. 


గద్యము. 


ఇది పరమేశ్వర ప్రసాదిత పాండిత్య (ప్రకాశ, సహజ కవిత్వ 
తత్వ విభవ, హరితస గోతసంభవ, వేము వంశ 
సుందరారామ మండిత రామయాహ్యహ్యయ పాత, హూణ 
భాషా వ్యాసంగ వ్యాసక్త వ్యాసమూర్తి పుత్ర, కౌశికసగో[త 
యనమండ్ర వంశ కలానిధి నారాయణమూర్తి దౌహిత్ర, 
దాక్షారామ భీమెశ్వ్యర వర (ప్రసాద సంభవ, బహువిద్యాకోవిద, 
భూభౌతిక శాస్తం వశారద, ఉన్మానియా విశ్వవిద్యాలయ 
భూభౌతిక శాఖా స్థాపక, అధ్యక్ష, ఆచార్య వరుండును, తత్‌ 
విద్యాలయ విజ్ఞాన శాస్త్రం వివిధ విభాగ పరిషత్‌ గురుండును, 
అన్వేషణా భూభాతికశాస్తం స్వచ్చంద సమాఖ్య శ్రాపకుండును, 
ఆం(ధ(పదేశ (ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్ష, 
కొర్యనిర్యహాణాధికార (ప్రకాశితుండును, బహుదెశ గమన, 
విద్యాసముపార్ణిత, విజ్ఞాన శాస్తం సాంకేతిక పరిశోధన, 
ఆచార్యాది వృత్తి వర్తనుండును, కతిపయ సంవత్సర పూర్వ 
వృత్తి వ్యపారాది లౌకిక కార్య వసర్దిత, సంతత హర 
చరణారవింద ధ్యానమగ్నుండునగు లక్షీ ఇ నారాయణ 
సుబహ్మమణ్య భీమశంకర నామధేయుండను, హైదరాబాదు 
నగరమందు రచించిన 'రససువు' అను 'వేము వంశ గాథావలి' 
ఏకాశ్యశ పద్య కావ్యము సర్వమును సంపూర్ణము. 


మంగళం మహత్‌. 


ఓం శాంతిః శాంతిః శాంతిః. 


183 


బవరణ-1 
చతుర్విధ కందములు 


ఈ చతుర్విధ కంద పద్యములలో మొదటి పాదము మొదటి 
గణమునుండి పద్యమును సాంతమును చదివిన ఒక కందమును, 
రెండవ పాదము రెండవ గణమునుండి బవరివరకు చదివిన, 
రెండవ కందమును, అదె విధముగా మూడవ పాదము మొదటి 
గణమునుండి చదివిన, మూడవ కందమును, నాల్గవ పాదము రెండవ 
గణమునుండి చదివిన నాల్లవ కందమును ఎర్పుడును. 


ఈ నాలుగు కందములును, (గ్రంథములోని ఒక పద్యమునకు 
ఇచ్చట చూపబడెను. 


మొదటి పద్యము. 
మొదటి కందము: 
కరుణాలవాల కరివర 
వరదా! సురపూజిత మునివందిత చరణా! 
మురహర నిరుపమ శమగుణ 
చరితా! తిరుమల నివాస సంపత్కృరణా! 
రెండవ కందము, 
సురపూజిత మునివందిత 
చరణా! మురహర నిరుపమ శమగుణ చరితా! 
తిరుమల నివాస సంప 


త్కరణా! కరుణాలవాల కరివర వరదా! 





184 


మూడవ కందము : 
మురహర నితువమ శమగుణ 
చరితా! తిరుమల నివాస సంపత రణా! 
కరుణాలవాల కరివర 
వరదా! సురపూజిత మునివందిత చరణా! 


నాబ్లవ కందము. 
ఆరుమల నివాస సంప 
త్కృరణా కరుణాలవాల కరివర వరదా! 
సురపూజిత మునివందిత 
చరణా ! మురహర నిరుపమ శమగుణ చరితా! 


ఇటులనే రెండవ పద్యమునకు గూడ అనునయింపనగును. 


185 


వివరణ-2 
విద్యున్మాలా గర్చిత విశ్వ దెవి వృత్తము. 


ఈ (కింది విశ్వ దెవి వృత్తమున విద్యున్మాలా వృత్తము గర్భితమై 
యున్నది. 


విశ్వదేవి! | 
ఉద్యఃస్పూ ర్తిన్‌ వెల్లున్‌ నరోర్దుండు, వీడో 
విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో, 
సద్యఃకర్ముండెౌనో విచారింప, ఈడీ 
చోద్యంబెంతో వింతాను, చోక్షంబు చూడన్‌. 


గర్భిత విద్యున్మాలా వృత్తము! | 
చూడన్‌ ఉద్యఃస్పూ ర్సిన్‌ వెల్లున్‌, 
ఏడో విద్యా విఖ్యాతుండో, 
కాడ్‌ సధ్యఃకర్ముండౌనొో, 
ఈడి చోద్యంబెంతో వింతా. 


186 


వివరణ-3 


కంద గర్భొత చ లట జల. 


ఈ [కింది వచనములో కందము గర్చితమై ఉన్నది. 


వ! ఆ విధంబున తలంచుచు. తనకు వేరు మార్గంబు లదని 
నిశ్చయించి, ఆతడు తన మనమందున దవాూంచు తాపంబు 
కతంబున వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన [పప్రయత్నమున 
నాపంగా సమకట్టి, మహాదేవునిపె దృష్టి మరలించి యిట్లని 
(వార్ధించె. 


గర్భిత కందము!! 
అని నిశృయించి ఆతడు 
తన మనమందున దహాంచు తాపంబు కతం 
బున వాలుదెంచెడే దుఃఖం 
బునంత కఠిన [పప్రయత్నమున నాపంగాన్‌. 


187 


వివరణ -4 


కందగర్చిత మణిగణనికరము. 


ఈ [కింది మణిగణనికరమను వృతములో కంద పద్యము గర్భితమై 
యున్నది. 


మణిగణనికరము | | 
తన మనమున ముని తలచను, కనగన్‌ 
కనికరమగు నధిక చకితు నితనిన్‌ 
కొనకొని మన యునుకువ నిక వినగన్‌ 
వినబడక నతడు విన తెలుప వలెన్‌. 


గర్భిత కందము! |! 
| తన మనమున ముని తలచెను, 
కనగన్‌ కనికరమగు నధిక చకితు నితనిన్‌ 
కొనకొని మన యునుకువ నిక 
వినగన్‌ వినబడక నతడు విన తెలుప వలన్‌. 


188 
ఐవరణ-౨ 


మత్తకోకిల, ద్విపద, కంద, ఆటవెలది 
గర్సిత సీసము. 


ఈ సీసములో ఎత్తుగీతితో సహా అన్ని పాదముల యందు రేఫ [పాస 
గలదు. ఎత్తు గీతిలో నన్నియు లఘువర్జ్దములి వాడబడెను. 


a ధారుణీ వర! శతు దాంభిక దార్థ్య దా 
రుణ దండనా! ధరరోషధీర! 
మారఘట్టిత మధథ్యమా రతి మాన సా 
రళ సాధనా! అతిరమ్యరూప! 
ఏరభైరవ తంత భీకర బిక్షు కా 
రణ మారణా! ఘనరాజ వినుత! 
హార కాంచన మౌక్త కాభరణాంచితా 
రవ హర్షణా! అనురాగహృదయ! 
త||గీ!! పురహరసతి నధిక ముదముగ పానరి కొలిచి 
వరములు కొనిన నరవర! (పతిభయహర! 
కరుణమయ హృదయ! చతుర కదన విభవ! 
పరగ కలుగు శుభములు నృప! తిరముగ. 


గర్భొత మత్తకోకిల | 
ధారుణీ వర! శతు దాంభిక దార్థ్య దారుణ దండనా! 
మారఘట్టిత మధ్యమా రతి మాన సారళ సాధనా! 
ఏరభైరవ తం|త భీకర బిక్షు కారణ మారణా! 
హార కాంచన మౌక్తి కాభరణాంచితారవ హర్షణా! 


189 


గర్భిత ద్విపద! 

| ధారుణీ వర! శతు దాంభిక దార్జ్య 
దారుణ దండనా! ధరరోషటిర! 
మారఘట్టిత మధ్యమా రతి మాన 
నారళ సాధనా! అతిరమ్యరూప! 
పరభైరవ తంత భీకర బిక్షు 
కారణ మారణా! ఘనరాజ వినుత! 
హార కాంచన మౌక్త్‌ కాభరణాంచి 
తారవ హర్షణా! అనురాగహృదయ! 


గర్భ్చిత కందము! | 
ధర రోషదీర! అతి ర 
మ్యరూప! ఘనరాజ వినుత! అనురాగ హృది! 
పురహర సతి నధికముగ పొ 
నరి గొలిచి వరములు గొనిన నరవర (పతిభా! 


గర్భిత ఆటవాలది!! 
పురహరసతి నధికముగ పానరి కొల 
వరములు కొనిన నరవర! [ప్రతిభయ 
హర! కరుణమయ హృదయ! చతుర కదన ఐఏ 
భవ! పరగ కలుగు శుభములు నృపతి! 


190 


వివరణ-6 


మత్తేభవృత్త, కంద గర్చిత సీసము. 


ఈ [కింది సీసమున మత్తేభ, కందములు గర్సితమై ఉన్నవి. 


క్‌] | 


తే! |గీ!! 


వినతులున్‌, పూజలు, వేదమం[త పఠనల్‌, 
నామంబు సంకీర్తనల్‌, తపంబు 
విహితమై యుండగ వేనవేలుగను వి 
శ్వేశున్‌ కనంగన్‌ మహిన్‌ ! నరేంద 
విగతమై పోయి వివేచనల్‌ పరమ మూ 
రంబైన మార్గంబుగా, నిరతము 
సురత'ఎిన్‌ దేలుచు క్షుదమెన బలులన్‌ 
రంజిల్లగా నేల ! రాజచం[ద 
దొరకొనునె భూరిశక్తులు, దురితము లొన 
గూడుగాని దుష్క్రతములకున్‌, నిరవధి 
క సుఖము కలదే నరులకు ! గరళగతుని 
కరుణ కలుగ కుండన్‌, వాని గరిమ గనక. 


గర్పిత మత్తేభము! | 


నతులున్‌, పూజలు, వెదమం[త పఠనల్‌, నామంబు సంకీర్తనల్‌, 
హెతమై యుండగ వెనవేలుగను విశ్వేశున్‌ కనంగన్‌ మహాన్‌! 
గతమై పోయి వివెచనల్‌ పరమ మూర్ణంబైన మార్గంబుగా, 
రతమున్‌ దేలుచు క్షుదమైన కలత రంజిల్లగా నేలరా, 


191 


గర్భిత కందము! 
. దొరకొనున భూరిశక్తులు, 
దురితము లొన గూడుగాని దుష్కతములకున్‌, 
నిరవధిక సుఖము కలదే 
నరులకు గరళగతుని కరుణ కలుగకుండన్‌. 


192 


వివరణ -/ 
[సగ్విణీ వృత్త గర్చిత భుజంగ(పయాతము. 


ఈ భుజంగ [ప్రయాత వృతమునందు (సగ్విణీ వృత్తము గర్భితమై 
యున్నది. 


భుజంగ [పప్రయాతము।!! 
సమా. అవతవా.':. పఠనా? దనబరతభూ .! 
మమున్‌ కావరావా ! సమ్మగ (పఖభావా ! 
తమి(సా వినాశా ! సదాశాంతి దాతా! 


సమజ్ఞా వదాన్వా ' అసాధ్య (ప్రదానా ! 


గర్చిత (సగ్విణి! | 
| దవదపహా !: “ఘనా రనజతతూ 1! 'మయమున్‌ 
కావరావా ! సమ్మగ (పభావా! తమి 
[సౌ వినాశా ! సదాశాంతి దాతా! సమ 


జా వదాన్యా ! అసాధ్య (పదానా ! నమో! 


193 


వివరణ-8 


కంద గర్సిత తేటగీతి. 


ఈ (కింది తేటగీతిలో కందపద్యము గర్చితమై యున్నది. 


తే|!గీ|| గురుని బుణ మెట్లు తీర్తును కరుణ నతడు 
నా కొమరున కాకతి పృతనావరు సభ 
బలి పశువును భూవరుని (ప్రపత్తి గొనుచు 
విడివడగను చెసెన్‌ గదా వంత గాదె. 


గర్భిత కందము! 
| గురుని బుణ మెట్లు తీర్తును 
కరుణ నతడు నా కొమరుని కాకతి పృతనా 
వరు సభ బలిపశువును భూ 
వరుని ప్రపత్తి గొనుచు విడివడగను చేసెన్‌. 


194 


ఐవరణ-9 


పాదాద్యక్షర[క్రమ కవినామగర్శిత ససము. 


ఈ (కింది ససములో 


తే! |గీ|| 


వేదముల్‌ వేదాంగ వేదాంతముల నెర్చి 
ముక్తికాంతను చేరు శక్తి లెక 
భీషణ తపములు విరివిగా [వతములు 
మహిమలు మం[తముల్‌ అహితమగుట 
శంస చేయగ నాకు శబ్ద శాస్త్రము రాక 
కట్టడ నను కొలు పట్టు లెక 
రక్తితో మిమ్ముల రంజిల్ల చేయంగ 
ముచ్చట్లు నా కేమి వచ్చు గనుక 
[వాయ నేర్చితి శంకరా పద్య కవిత 
సిద్ద కన్యను దీనిని స్వికరించి 
నగ కుమారికి, గంగకు నచ్చ చెప్పి 
దిటవు దీపింప నెలుమో నటవరెణ్య,. 


(పతిపాదం మొదటి అక్షరము సీసపద్యం మొదలు ఎత్తుగతితో సహా - 
క్రమంలో చదివితే "వేము భీమశంకరము వ్రాసినది" అని వచ్చును. 


195 


అనుబంధము-1 


వ!!! ఈ వేమూరు పల్ల చుట్టునున్న విషయమున, బహుశః వేమూరు 
గామము నందే వేము వంశజుల పూర్వికులు, సుమారు 
క్రీ!॥శ।। 12-13 శతాబ్దుల మధ్య నివసించి యండవచ్చునని 
ఊహించ వచ్చును. అది కాకతీయ రాజ్యము 
వ్యాపించుచున్న కాలము. కాకతియ రుదదేవుడు (మొదటి 
(ప్రతాప రుదుడు ప్రస్తుతం మనం తెలంగాణము అనే 
(ప్రాంతాన్ని కన్నడ రాజుల నుండి విముక్తిచేసి ఆంధ్ర [పాంతానికి 
దిగ్విజయం చెసిన రెండవ (పోలరాజు తదుపరి రాజ్యమునకు 
వచ్చెను. [క్రీ!!శ!! 12వ శతాబ్ది చివరి భాగములో పల్నాటి 
యుద్దం జరిగి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పల్నాడు 
[ప్రాంతాలలో బీభత్సం వ్యాపించింది. రు[దదేవుడు 
తెలంగాణంలో మిగిలిన చిల్లర రాజులను జయించి శతాబ్దులుగా 
ఆం(ధదేశమును పరిపాలించిన వెలనాటి చోళులను పతనం 
చేసెను. అయినా, ఈ వేమూరు ప్రాంతాలు కాకతీయుల 
ఆధీనములో గాక [పాంతీయ రాజుల పాలనలో నున్నట్లు 
తోచుచున్నది. దేశమంతా అరాచకము వ్యాపించి 
యుండవచ్చును. పరిపాలనా యంత్రాంగము పటిష్టంగా లెని 
కారణము వలననో లేక సాంఘిక పరిస్ధతుల వతననో్‌, జత 
పెద్ద (గామము దాని చుట్టునున్న చిన్నపల్లలతో సహా 
[గామపంచాయతీల వంటి పరిపాలనా సంఘముల ఆధీనంలో 
నున్నట్లు కనబడుతున్నది. వము వంశ పూర్వికుల కుటుంబము 
వేమూరులో చాలా వృద్ధిలో నున్నదని అనుకోవచ్చును. 


106 
అనుబంధము-2 


వ|| ఈ కాలము సుమారు [కి[11శ!! 14 - 15 శతాబ్దుల మధ్య అని 
ఊహించవచ్చును. దక్షిణ భారతములో విజయనగర సామాజ్యము 
స్థాపించబడి, వృద్ది చెందుచున్న సమయము సంగమ వంశస్తుడైన 
రెండవదేవరాయలు (ప్రస్తుతము మనము రాయలసమ అని 
వ్యవహరించు (ప్రాంతమును తన ఆధీనంలోకి తిసుకొనెను. 
రాచకొండ పద్మనాయకులు, రాజమహాం[దవర రెడ్డిరాజుల 
ఆధీనంలో కోసా ఆం[ధదేశము వుండెడిది. వారు విజయనగర 
ఆధిపత్యాన్ని అంగీకరించినారు. 


ఎక్కువ (ప్రచారములో లేనిది, గోదావరి పట్టిసమ 
నందకేశ్యరమునకు (దీనినే నందిశ్వరమని గూడ వ్యవహరింతురు) 
సంబంధించిన నాహత్య విషయము ఒకటి ఉన్నది. 


కం!! శివలీల ఎలాసమ్మును 
నవమును నిశ్శంక కొమ్మన కవివరుండున్‌ 
నవపథమున చెప్పె నిచట 
కవయౌనిది కాశిఖండ కావ్యంబునకున్‌ 


శ్రొనాధుని సమకాలికుడు (15వ శతాబ్ది మొదటి భాగం), 
నందికశ్వరవాసి అయిన నిశ్శంక కొమ్మన 'శివలీలా విలాసము' 
అను [గంథమును, శ్రీనాథుడు కాశీఖండమును (వాయు నాటికే 
రచించెనని ఆచార్య ఆరుద్ర గారు తమ "సమ్మగ ఆంధ 
సాహిత్యం 'లో (మూడవ సంపుటం, పద్మనాయక - రెడ్డి రాజుల 
యుగాలు, 385-399 పజీలు) పేర్కొన్నారు. 


197 


ఈ నందిశ్వరము గోదావరి మధ్యస్థ ద్వీపము. పట్టిస్‌మ ద్వీపము 
పోలవరమునకు 2-3 కి.మీ. దిగువ గోదావరి. నందీశ్వరము 
2-3 కి.మీ. ఎగువ. కాని, నందీశ్వర [పాంతము అడవిలో నున్నది. 
అందువలన జనులు ఆ ద్యీపములో నివసించరు. 


కనుక, నందిశ్వురమునకు (బహుశః స్రానాపతి అయిన) ఈ 
నిశంక కొమ్మన ప్రతి ఉదయం వెల్లివచ్చుచూ పూజాది 
నిత్యానుషానములను దేవునికి చేయిసూ ఉండెడి వాడై 
యుండవచ్చునని తోచుచున్నది. 


మన కథలోని మలకపల్ణా ఈ (గామం ఉన్నదేశం, అనగా 
మన (పస్తుత గోదావరి జిల్లాలు, మన్య (ప్రాంతములో కొంత, 
రెడ్డి రాజుల ఆధిపత్యంలో నుండెడివి. మన్యం అంటే తూర్పు 
కనుమల అరణ్యం. మన  కథావసరాలకు అనుగుణముగా 
భ(దాచలము నుండి పోలవరము దాకా [ప్రవహించే గోదావరికి 
ఇరు (పక్కల అడవి అని అనుకోవచ్చు. ఈ మన్యంలోనే రెడ్డి 
రాజ్య సరిహద్దు. ఇక్కడే దొంగలు దోపిడిలు చేసే మార్గం. 
అందుకే మైన్యముతో చిన్న చిన్న సరిహద్దు మైన్యాల మధ్య 
చిరు యుద్రములు జరుగు చుండెడివఐ. వాటివలన మన్య [ప్రజలకే 
కాక (వీరు ఎక్కువగా కోయ జాతి కొండ (ప్రజలు) సమతల 
(పాంతాలన పోలవరము అంతకు దిగువ (వాంతాల [ప్రజలకు 
గూడా శాంతి సాఖ్యముల లోపము కలుగు చుండెడిది. రాజ్య 
సరిహద్దు ఈ చన్ను సంఘర్షణల మూలంగా అటూ ఇటూ కదులు 
చుండెడిది అందు వలననే ఈ సరిహద్దు భ్యదతకై రెడ్డిరాజులు 
గట్టి ప్రయత్నాలు చెసే వారు. ఒకకోట కట్టిరని, అక్కడ మైెన్యం 
ఉండెడిదని కథలున్నవి. 


